చాతి గ 
“| మంజీరా రచయితల సంఘం 


నందిని సిధారెడ్డి 
నదిపుట్టువడి 
కవిత 


www.etelangana.org 


NADIPUTTUVADI 
NANDINI SIDHAREDDY 


Collection of Poems 


Published by 

Manjeera Rachayithala Sangham 

17-112, Thoombai, Srinagar Colony 
SIDDIPETA - 502 103. Ph.: 08457-224877 


First Edition : November 2007 


Cover Photo: Sasi Sekhar 


Cover Design: Sita 


Copies available at: 

Visalandhra Book House, Hyd. and its branches in A.P., 
Navodaya Book House, Badichowdi, Hyderabad, 
Disa Pustaka Kendram, Chikkadpally, Hyderabad, 
Sahachara Book House, Baghlingampally, Hyderabad. 


Composed at: Akshara Creators, AG-2, A-Block, A కవి 
Mathrusri Apts., Hyderguda, Hyderabad. Ph: 23244088 | 


పజ 
Printed at: Charita Impressions, Azamabad Industrial 
/ { 
Area, Hyderabad. Phones: 040 - 27678411, 55295078 i TOGTE 
వ i 'కలలధార 
Rs. 30. కౌముదికి 


క : www.etelangana.org 
EEE NE AAN NG NR a i O oo 


అరుణతార, వార్త, ఆంధ జ్యోతి 
నేటినిజం,. సాహిత్యనేత్రం, విపుల 
ఈటివి-2, ప్రజాతంత్ర, కవితావార్షిక 


కవిత, తెలంగాణ కవిత 


నంవాదకులకు... 


విరసం, మరసం, అరసం, ర్రురీ ` 


- B65, ఫీవర్స్‌ఫ్రంట్‌, వివిధ జిల్లాల 
సాహితీ సంన్థలకు... 


ఎపిటిఎఫ్‌, డిటిఎఫ్‌, టిఆర్‌టియు 
టిఎన్‌జీవో, టీ 

నంనలకు... 

[ థి 

ఆత్మీయ మిత్రులకు 


కృతజ్ఞతలు 


జాగ మీద పానం 
DIVIDI TARSO 


ఈ జూగల 
బర్లు DOA తిరిగే 
వూర్చుకుల ఆత్ములుంటయి 


ఫుట్టువడి 


జాగ తీరే అట్ల 
ఈ జాగల రేషమున్నది 
కుటిలం లేదు l 
కువారం లేదు 
కుండబద్దలు కొట్లినట్లు 
Q రు (౫) 

కడిగేసుడే ఎరుక 
బాధయినా బరువయినా 
ఎత్తుకున్నంక మోసుడే 
జివునం పోయినా సరే 
జిద్దుకు నిలవడం 
ఇటు పొద్దు అటు పొడిసినా 
ఇజ్జత్‌ ఇడిసేది లేదు 
బట్లలు ఇడిసినట్లు 

(2) [X] 
శరీరాన్ని ఇడిసిపెట్టేది ఆత్మ కాదు 

గ్‌. 

ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ 
ఉద్రాక్షపూలు పూసినంత సహజంగ. 
మాటలు పూస్తుంటయి. 


1 నదిపుట్టువడి LOY నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


o oo 


వరిచేండ్డ మీది గాడ్సువలె 

Šg% ON” 

వాసన వాసనగా వచ్చిపోతుంటం 
దాలిలో పాలు కాగబెట్టినవాండ్డం 
అనుభవాలు కాగబెట్టి పోస్తం 
పండ్లమ్మెతందుకయినా తండ్లాడుతం 
చేదబాయి గిరక లెక్క 

ఇరాం లేకుంట గిరిగిర తిరుగుతనే ఉంటం 
గవ్వ ఆందాని లేకపోయినా 
గాలికతలు ఎరుగం 

ఎవలు కారని తెలిసినా 

మేం కాకుంట ఉండలేం 

ఎత ఎవలదయినా 

ఏడకుంట ఉండలేం 

కోపం ఆపుకోలేక 

నాలికయినా కొరుక్కుంటం 


" చావుదలకు సుత లేసి ఉరుకుడే 
గెలిసినా ఓడినా 
దిగిన తర్వాత కొట్రాడుడే 

ap 
దిగుట్లె దీపం ఆరిపోయినా 
నమ్ముకం ఆరిపోదు 


జాగ మీద పానం 

పానమిడిసినా జాగిడువం 

ఈ జాగ తీరే అట్ల 

ఈడ పుట్టి పెరిగిన మనిషి తీరే గట్ల 
ఈ జాగల 

బర్వు బర్వుగ తిరిగే 

పూర్వీకుల ఆత్మలుంటయి 


30 ఏపిల్‌ 2007, సాయం(త్రం 


నదిపుట్టువడి LO నందిని సిధారెడ్డి 


DAD సేస్తిమి PAWON) పాయె 
చేతుల కష్టం చేతికి రాకసాయె 
LLO మనాది SEDD 


మనది మనకు 


'బత్కిన బత్కు 
మల్ల బత్కరాదు గని 
అడివిల పొద్దుగూకినట్టయింది బత్కు 


ఎవల్లనని ఏం లాబం 
నా పుట్టువడే గంత 
బుద్ది తెలిసినప్పట్నుంచి బుక్కాగులాల్‌ జల్టుకున్నట్టె 
మన్నుల పార్టాడితి 
దుమ్ముల FPO 
అడుక్కొచ్చుకున్న రాత అదేందోగని 
చేతికష్టం చేతులకు రాకపాయె 


ఎడ్జికాలం ఏడేండ్ల పోరన్ని 
ఆరుసోల్లగాసానికి ఆపసోపాలు బడితి 
అవ్యా అయ్యా ఆటలా పాటలా 
చెలకల్నే చెడుగుడు 

ఎగిలివారంగనే మొడలు బాదలు 
మోటబార్లల్లనే పాటలు 


నదివుట్టువడి రూ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


“తొండం బొక్కెన్లతోని తొమ్మిదెకురాలు పారియ్యాలె 

నీళ్ళు మీదికి దెచ్చెతందుకు నీళ్ళు నీళ్ళయ్యేది పానం . 
పెద్ద పటేల్‌ మెచ్చుకుంటడని సెడ ఉరుకులాట 
పటేలు 'ఎల్లిగా' అని పిలిస్తే పెయ్యంత పులకరం పుట్టేది 
పెద్ద పటేలు పెద్ద జీతగాన్నయినప్తుడు సంబురమే సంబురం 
పెండ్డయినప్పుడు సుతా అంత సంబుర పడలే 

నీళ్ళ పారుకం నిగురానంత నాకే 

శెర్వు కాల్వకాడ మేల్క ఉండాలె 

కన్నుమూస్తె కాల్వ మల్పెటోల్టు 

సిన్న పటేల్‌ జీతం మా సిన్నాయెనె కొడుకు 

పెద్ద పటేల్‌ జీతం నేను 

కాల్వనీళ్ళ కోసం కట్టెలు పట్టుకోని 

ఎన్నిసార్లు కొట్టుకుంటిమి 

పటేండ్లు మంచిగనే వుండిరి 

పటేండ్ల కొరకు మేం తలకాయెలు 'పలగ్గొట్టుకున్నం 

వాల్ల పొలాలు పారెతందుకు మేం పేసీలు తిరిగినం 


అడుక్కొచ్చుకున్న రాత అదేందోగని 

PD సేస్తిమి సెయిలన్ని పాయె 

చేతుల కష్టం చేతికి రాకపాయె 

మన్సుల మనాది వోకపాయె 
ఓట్టాచ్చె ఒనగారాలొచ్చె l 

వొంగి వొంగి దండాలొచ్చి 

అదేమి ఇచ్చంత్రమోగని 

ఇగ పటేండ్లే దండాలు వెట్ట వట్టిరి 

పోరగాండ్డు పెద్దోల్లయిరి ' 

భూమయితదంటె కమినిస్థోల్లకు జై కొట్టిరి 


నదిపుట్టువడి తో” నందిని సిధారెడ్డి 


సర్కారు భూములిస్తదంటె పైరవి దిరిగితిమి 
కాల్లరిగెదాంక అడ్డమైనోల్ల కాల్లల్ల పట్టుకుంటిమి 
అంతల్న అన్నలు పుట్టిరి 

పటేండ్ల భూములు పడావు పెట్టిరి 

సర్కారు పటేండ్ల పడావు భూమి గొని 
పేదోల్లకు పంచింది 

పటేలుకు పైసలొచ్చె 

మా అసొంటొల్లకు భూములొచ్చి 

భూమయితె దొరికిందిగని నీళ్లు లేకపాయె 
నలుగురు పోరగాండ్లు పానశరం పట్టినా పదన పడకపాయె 
అంజుమన్‌ బ్యాంకు అప్పిస్తదంటె అటు దిరిగితిమి 
బాయిపొక్కల నీళ్లు పడకపాయె 

బండపడె 

మా బత్కుల తియ్యరాని బండవడె 
అప్పులాయె 

రెక్కల కష్టంబాయె 

బాయి గాకపాయె 

బాయి పాడుగాను 

మా బత్కులు బర్‌బాద్‌ జేసె 

పటేండ్ల యవుసం బొయి 

పంతుల్ల యవుసమొచ్చె 

పెద్దాల్లిద్దరు పెద్ద సార్ల దగ్గర జీతం కుదిరిరి 
జీతం పెట్టువడి కింద యెయిలు దెచ్చి పెట్టిరి 
మోటలు పొయి కరెంటు DLE) 
బాయిలు వొయి బోర్లచ్చె 

బాకికి చెరపొయి బోరేస్తిమి 

నీళ్లు దుంకుతుంటె 

ముసల్తనమైనా ఎగిరి దుంకాలనిపెచ్చె 


శదిపుట్టువడి LOY నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


Ng e 


బత్కులు మారినట్టే అనిపిచ్చె 

సిన్నోడింత సద్వినట్టె సదివె 

నలుగురి కండ్లు వడ్డయి 

కుటుంబం నలుగుట్ల వడ్డది 

నెత్తీనోరు ఒక్కటి జేసి మొత్తుకున్న 
ముసలోని మాట ముడ్డికి రాసుకునిరి 
ఇంట్ల గోడలు మొలిసినయి 

బోరుకాడ కాట్లమొద్దులొచ్చినయి 

లో వోల్టేజి - మోటర్‌ కాలిపోవుడు 
నీళ్లకాడ నిత్తె పంచాయతే 

నీళ్ల కాడ నీళ్ల కంటె అన్యాలంగ నెత్తురు పారిచ్చిరి 
ఎవలకు జెప్పాలె 

ఎవన్ననెటట్టున్నది 

సర్కారుననెటట్టు లేదు 
పొలగాండ్లననెటట్టు లేదు 

ముసల్తనంల కొత్త ముచ్చెటినవడితి 

మన నీళ్లన్ని 

ఆంధ్రోల్లు మల్పుకపోతంటే 

మనమిక్కడ తన్నుకుంటున్న మంటండ్రు 
నీళ్లు మల్పినట్టే కొట్లాట మల్సిండ్రంటుండ్రు 
నీళ్ల చాలాకి ఏరే ఉంటది 

నీళ్ల తెలివి ఏరే ఉంటది 

మనండ్ల మనం కొట్టుకునుడు గాదు 
మనుసుల అర్తం జేసుకోవాలె 

దునియ అర్తం జేసుకోవాలె 

మనండ్ల మనం కొట్టాడుకునుడు గాదు 
మనది మనకయెతందుకు కొట్టాడాలె 


నదివుట్టువడి LOX నందిని సిధారెడ్డి 


మనది కాని బీవితంతో 
మనమేమీ రాయలేము 


తలవంచని గీతం 


ఆఅవమానంలో కొలుతున్నాం 
అల మీద కాలిడలేము 

తడి జ్ఞాపకాల ఒత్తిడిలో 

ఇంకా అక్షరం ఒడి తిరుగుతున్నది 


రెండు అస్తిత్వాల నడుమ చంద్రోదయం కాదు 


ఊడిన బండికమ్మి 

ఎంత దూరమో పరిగెత్తలేదు 

నదిని మోసుకుంటూ నడిచిన దారి 
నాలుక తడపలేకపోయింది 

ఆషాడపు వనభోజనాలు నాకింకా గుర్తు 
ఆకులు కుట్టుకుని తినే సమయానికి 
ముసురు ముట్టడించేది 


అందమైన కల అందమైన అనుభవం మిగల్బలేదు 


ఆఖరి కన్నీరు తుడువలేదు 
కడుపులో అక్షరం ఎగదన్నుతున్నది 
ఇప్పటికీ మనిషిని మనిషి వేటాడుతున్న దృశ్యమే 


నదివుట్టువడి “తూ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


O 


మార్కెట్‌ వేటాడుతున్న దృశ్యం అదనం 


రెండు వేటల నడుమ రేషం సహజీవనం. సాగించలేదు S 
వెదుక్కుంటూ వాన వొచ్చేనరికి 


మనది కాని జీవితంతో | చేరువు 
మనమేమీ రాయలేము మిగల్లేదు 
భుజాల మీంచి జారిపోతున్న ' 
మన నదిని. 
మన మునివేళ్ళతో 
బిగబట్టుకొని నేలంతా మన గుర్తులు రాయటమే కారె 
అల మీద కాలిడదు => 
తల వంచని గీతం 
| గడిచిన జమానా 
కల్లోలాలు తడుముకుంట 

కండ్ల నీళ్లు పెట్టుకుంటది 

వడిసెల తిప్పిన, జాగల 

ఆరుతడి అంటలేదు 

కౌసెడు నీళ్లకు 

'తౌసు దీస్తున్న గోరింకల గోస చెప్పాల్నా... 

బురుజు మీంచి కూలుతున్న 

గడియలు జ్ఞాపకాలు 

చూపుల నడుమ 

అదే చుట్ట 

వెదుక్కుంటూ వాన వొచ్చేసరికి 

చెరువు 

మిగల్లేదు 

8 నదివుట్టువడి O నందిని సిధారెడ్డి 9 నదివుట్టువడి రూ నందిని సిధారెడ్డి 
www.etelangana.org. 
కం | | | అ 


DLD నెనరుండ 

మనునుకు నెనరుండ 

గట్టిగ లగాయించి పిలిస్తె గంగ వలికేది 
కాలమే గిట్టాచ్చంది 

ఎవనికెవడు వలకడు 


బోరు దుఃఖం 


ఆశ సారూ 

కష్టమో నిష్టురమో 
బతకాలె గద 

భూమ్మీద పుడ్తిమ్మరి 
మంట్ల దిగినందుకు 
పార్గాడాలె గద 

బోరు పడ్తదని 
పోరగాండ్డు బతుకుతరని 
ఆశ సారూ 


కట్టుకుంటిమి 

కంటిమి 

సాదాలె గద 

అందరి మాదిరి సంసారం ఇంత తెలివిజెయ్యాల్నని 
ఆశ సారూ TT 


కాలం పాడుగాను 
కంట్ల నిప్పులు వోసుకున్నది 


1 0 నదివుట్టువడి CO నందిని నిధారెడ్డి' 


చు ga KA A I నన ననన ను 
నా. 


మస్తు కాలాలు జూసిన 

ఇసొంటి కాలం జూలై 

మన్నుకు నెనరుండె 

మనుసుకు నెనరుండె g 
గట్టిగ లగాయించి పిలిస్తె గంగ పలికేది 
కాలమే గిట్టొచ్చింది 

ఎవనికెవడు పలకడు 

ఒగనికంటె ఒగడెక్కువ 


ఒక్క బోరు పడకపోతదా? 


బొంబాయి సంపాదన బోరుపొక్కల వాయె 


అప్పు మీద అప్పు 

ఆత్మ మీద అప్పు 

భూమిల తండ్లాడితె 
భూమిలోతు దొరుకకపాయె 
మనుషులల్ల తండ్లాడితె 

మనిషి లోతు దొర్కకపాయె 
రెక్కలుండి ఏం పలం 
రేషముంటె ఏం అక్కెర 
పోరగాండ్లు ఉపాసం పండే కాలమచ్చె 
కన్నీళ్ళు తుడుసుకోవచ్చు 
కడుపు సారూ 

ఏదూకున్నా అదూకోదు 
కట్టుకున్నది 

నడుముకు కట్టుకున్న చీర 
బిగదీసి కడుపుకు కట్టుకుంటంది 


ఏంజేతు 
యాడికి కాళ్లు జాపుదు 


నదిపుట్టువడి ఓర నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


ooo M 


మున టన నక న న నన ను 


పడదని తెలిసి బోర్రెందుకేసుడంటరు 
ఓడిపోతరని 

మీరు ఓట్లకు పోకుంటున్నరా 
వొస్తయోరావో తెల్వని నౌకర్లకు 
పోరగాండ్లను నల్వకుంటుంటున్నరా 


మట్టికి BI 
మాటకు DoI నిచ్చేది నీళ్లే 


ఎవ్వలకయినా 

ఆశ సారూ 

బంగారం గాదు dy 

బంగుల గాదు నళ 3 YO 

బుక్కెడు బువ్వ K త 

మేం తిండిలేక జస్తంటె = అగ్గుపడొద్దు గని 

తిన్నదర్గక జస్తున్నమంటరు | నాకూ అతనికి నడుమ 

మీ నాల్కెకు మొక్కాలె పిల్లబాట పిసుక్కోని నవ్వింది 

తిట్లకు జస్తున్నం తోతిరి తొంబయి తిప్పల 
Gava గాల 


బతుకు సారూ ఎప్పటికి ; 
అందరం ఒకటేననుకున్నను 


నమ్ముకాలు నడుమం(త్రమువి ; 
3 జూన్‌ 2004 రాత్రి నియ్యతే నిజమనుకున్నను 
నేను మట్టిని నమ్ముకున్న 
[A] 
అతను నీళ్లను నమ్ముకున్నడు 
(ae) 


కాలికింది మట్టి 

కటిక మట్టి అడుగుతీసి అడుగులేస్తంటే 
ఎగ్రమన్ను దుబ్బమన్ను పెయినిండ తీగ పారితే 
కడుపుకింత దొరుకుతదని కలగన్న 

అతను నీళ్లవెంట పడ్డడు 

కాలువెట్ల కదిలితే 

కాలట్ల పెట్టిండు 


1 2 నదివుట్టువడి తూ నందిని సిధారెడ్డి r 1 3 నదివుట్టువడి O నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


నేను కాలి కింద మట్టిని కండ్ల కద్దుకోని 

కష్టాలు కడగండ్లు కలిసొచ్చినా ఊరిని ముట్టుకోనున్న 
కొయ్యబారింది నేను l 

కాలవ పారింది ఆయన 


ఊరులేదు ఊళలేదు నీళ్లు కొలిచింది అతను 
మేడలు కట్టి ఊడలు దించింది తాను 
అయిన కాడికి అప్పులు తేలేక 

తాడు. పాడెరాత రాసింది 

చెరువెండిపాయ్యి 

చెరువంత గుండెలెండి పొయ్యి 

ఇంగ మాట పట్టన పలుగుతది 

క్యూసెక్కులు కాదుగని 

క్రిప్లమ్మ కిసుక్కున నవ్వినపుడు సిగ్గుపడ్డను 
గోదావరి కాలికి పైసలు కట్టుకొని ఆడినప్పుడు భంగపడ్డను 
యాడ మొదలైంది. కల 

మట్టినీ నీళ్లను పాయగొట్టిన కువ్యారం 
మనిషినీ మట్టినీ మాయజేసిన బొయ్యారం 
ధనం దొంగిలించినోడు దొంగ అయితే 
నీళ్లను దొంగిలించిన వాడేమయితడు 
రక్తసంబంధం అడ్డంపెట్టి 

కాళ్ల కింద నీళ్లను కాట గలిపిన తాన్నే మన కొట్లాట 
నీళ్ల కోసమే మన కొట్లాట 

మట్టికి జీవశక్తిని 

మాటకు మంత్రశక్తి నిచ్చేది నీళ్లే 

మనం పిలిస్తే పలికే నీళ్ల కోసమే మన కొట్టాట 


10 ఫిబ్రవరి 2003, ఉదయం 


14 నదివుట్టువడి CO నందిని సిధారెడ్డి 


_ మన నేల ఒకటే మన జాతి ఒకటే అయితే 
మన బతుకులు ఒక్క తీరుగ ఎందుకు BA 

మన తల్లి ఒకటే అయితే 

మాతృన్తన్యం మాకెందుకు దొరుకలేదు 


తెలంగాణే మా తల్లి 


15 


ఆఅధరిదమైన పూల తోటి 


"ఎంత మంచి సమాధి కట్టిం([డ్రు నా గొంతుకు- 


మరిచిపోవటం 
కొంత సుఖమూ కొంత దుఃఖమూ 
తెలుసుకోవటమే పెద్ద అశాంతి 


ఉంగరాల మెరపు రాళ్లు జిగేల్‌మన్నప్పుడు 
ఏదో యాదికస్తది 

తియ్యని చితుల కింద కాలిపోయిన 
బొక్కల్లో 

నా తల్లిని దేవులాడుతున్నాను 

మాటకు రంగులద్దిన మాయలోడా 

నీ కొంచెపుతనానికి 

నా మాట మంచం పట్టింది గదరా 
దోసెడు రక్తమిచ్చి 

బతికిచ్చుకుంటా నా మాటను- 


నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


16 


పోరాటం పురుడు పోసుకున్నోన్ని 
కత్తితో కొట్టాడొస్తది 
కపటబాజీతోనే కొట్టాడొస్తలేదు 
కబ్దా 
భూమ్మీదనే పెడ్తున్నవనుకున్న 
మెదళ్ళ మీద కూచున్నవ్‌ గదరా 
ఆయమ్మ చీరలు మార్చినట్టు 
పార్టీలు మార్చిన మాయమ్మ 
తుఫాను బాధితుల చీరలు దొంగిలించిన మాయమ్మ. 
సెంటిమెంట్లు మాట్టాడుతంది 
భుజకీర్తులకు సెంగనెగిరిన మాయయ్య 
సెంటిమెంటు సెడ ఒలికిస్తండు 
కడుపు కాలి కాలి 
మేం పాటెత్తుకుంటే 
తెలుగుతల్లి ముక్కలయితదట 
తెలంగాణ ఇంకా బక్కగయితదట 
బతుకే ఉండదట 
మా తల్లీ మాటలు నేర్చినవు గదవే 
మనిషిని ముక్కలు ముక్కలు గోసినప్పుడు ఏమాయె 
వోయయ్యా 
నా కాళ్లకింద పంటపాలాన్ని అగ్గువసగ్గువకు కొని 
ముక్కలు ముక్కలు చేసి అమ్మినప్పుడు యాడవోతివిరా 


- పెద్దల ఒప్పందాల చేతిలో చెయ్యేసి చెప్పిన బాసలు 


కాకులకూ గద్దలకూ ఏసినప్పుడు ఏమైతివె 

జిల్లాను పేజీ పేజీలుగా తెగ్గొట్టినప్తుడు యాడవోతివే మాయమ్మా 
ఊరిని తుకుడలు తుకుడలుగా 

లారీలల్ల కెక్కించినపుడు యాడవోతివే మా తల్లి 


నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


వొత్తునా పోదునా చిలకల్ల కొలికి 
రాకురాకు బంగారుమైసి 
చిలకపలుకులొద్దు 
బంగారమడుగుతలేం 

మాకు బువ్వ గావాలె 

మా బువ్వ గావాలె 


ఉప్పేసి పొత్తు కూడిన అయ్యలాలా 

మీది సముద్రం ఉప్పు 

మాది కన్నీటి ఉప్తు 

మనకేడ కలుస్తది చెప్పు 

శివరంజనీ అసావేరి రాగాల నీ పాట పరవశంలో మమ్ముల ముంచి 
మా నీళ్లు దోసుకెళ్ళిరి. 

మనోళ్లే కదా అని మా నోళ్లు కొట్టుకుంటె 

మమ్ముల నీళ్ల కన్నా పల్చన చేస్తిరి గదరా 

చేతులకు నూనె రాసుకొని ఉంటరు 

మీరు మాకేడ దొరుకుతరు 


పాగాకు గోదాములకూ 
బొగ్గు బాయిలకూ ఢిల్లీ ఆస్మాన్‌ ఫరకుంటదిలే 


కరెంటు దానం చేసి 

మా మోటర్లు గాల్భుకుంటం 

మీరేమో పొగాకమ్మి సారలమ్మి 
మా-మూలుగులు పీల్చుకుంటండ్రు .గదరా 
మన నేల ఒకటే మన జాతి ఒకటే అయితే 
మన బతుకులు ఒక్క తీరుగ ఎందుకు లెవ్వు 
మన తల్లి ఒకటే అయితే 

మాత్పస్తన్యం మాకెందుకు దొరుకలేదు. 


o నదిపుట్టువడి CLO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


i ఆ నన నన 


భారతం పుట్టిన భూమిల పుట్టిన అయ్యలారా 


బద్మాసి తనమెవలది? దర్శతెవలది? _. మనమన్నేషించవలనింది. 
పలుకు పలుకున నునుగారాలు స్వర్గపు లోతులే కాదు 
బోల్తా కొట్టించేటందుకు బడె మాటలొస్తయి మీకు (పేమ లోతులు 
తెలంగాణ అంటెనే తెలుగుతల్లి ముక్కలయ్యేదుంటే l | i 
“ఆ బంధమే వొద్దు 


సేపయి తల్లి మాకొద్దు : 
తెలంగాణే మా రక్తం పంచిన తల్లి . స ర E ము 
ఏత్తునా పోదునా శంకుస్థాపనలు i M 


రాకు రాకు బంగ్లారుదేశం 


కళ్ల ముందు ఊచలుంటేనే జైలు కాదు a స్రీ 
i = అ AAS, ) దీ (ప్రేమే 
మనసును కట్లిపడేపే మాట కూడా జైలే | 
2 = : నాదీ (ప్రేమే 
షామియానా చెక్కులతో 4 ; క 
నా హత్యలను కడుగలేవు } మదం I. 
| 4 (©) 
సమాధులు తవ్వుకొని నా మాటలు సరాయింస్తయి | ii 
జొన్నకగ్రల జెండలు పట్టుకోని | ? 
సెలకలు జులూస్‌ తీస్తయిలే l వ్యూహాత్మకమైనా 
j యా 
11 మార్చి 2001 ఉదయం | అధరాలు అతి మధురం 
i * 
} 
| | (పేమ ఎంత లోతయినదో 
. అంత గాఢమైంది 
| 
a * 
ప్రియా. 


నువ్వు చేతిలో చెయ్యేసి 
గిల్లి నుదుటిమీద పెట్టిన ముద్దు 
మరువలేను మరువలేను 


1 8 నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి i 1 9 నదివుట్టునడి తూ ' నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


Eevee 0. EEE GG 


20 


సలుపుతున్న పుండు మీద 
వెన్నపూస రాస్తంటే 
కండ్లు మూసుకొని మైమరిచిన 


_ చీరుకపోయిన పాదాలకు 


చెప్పులు తొడిగినప్పుడు 
ఆతీ శ్రయరాగానికి 
వొంగి వొంగి సలాం చేసిన 


* 


చిత్రం కాదా మల్ల 


" పెదవుల మీద పెదవులానించి 


(ప్రేమగా ముద్దు పెడుతుంటే 

ముఖం మీద కప్పిన 

నీ నల్లటికురుల సందుల్లోంచి 

మినుకు మినుకుమంటున్న జ్వలలాంటి నీలి వెలుగులో 
ముద్దు కంటే 

ముద్దనూరుకు తరలి వెళ్తున్న 

నా గుండెకాయ నా సింగరేణి ఆరడి పెడుతుంది 
మెడ చుట్టూ జారిన 

నీ స్వర్ణ బాహువులు 

గాఢంగా అలుముకొని 

నయగారంగా స్పృశిస్తుంటే 

నాడీ పారవశ్యం కంటే 

కాలవల చేతుల్లో తరలిస్తున్న 

కృష్ణా గోదావరి జలాలు కుదిపేస్తున్నయి 

విప్పిన బట్టలు కుప్పబడి 

మన తనువులు తహతహలాడుతున్నప్తుడు 


నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


పాములా బుసకొట్టిన 
610 ఫైలు 


బుటలో మూస్తున్న చప్పుడు బూర ఊదుతుంది 
[b] > 


మాటల మధ్య పెద్దిర్కం 
చూపుల మధ్య రెవెన్యూ 
ముద్దూముచ్చట సరే 

Q 
మాటా ముల్లే... 
* 
వ్యూహాత్మకమైనా 
దాహాత్మకమైనా 
(ప్రేమ OD 
* 
ప్రియా 
మనమన్వేషించవలసింది 
స్వర్గపు లోతులే కాదు 
ప్రేమ లోతులు 
* 
రాజీ పడగలిగితే 
(పేమ మధురమైందే 
* 


కాదనగలనా 
నీదే ప్రేమే 
నాదీ (ప్రేమే 


| 21 నదిపుట్టువడి తూ నందిని సిధారెడ్డి 


నా 


23 JIS 2002 ఉదయం 


www. etelangana. org 


నినీతారతో DISIE మీంచి నువ్వు 
DIT POLKI 
సలుగుర్తాళ్లో మీద ఆనెకాళ్లతో SOMS 


ఒకటి కాం 


22 


రాజకీయం పొంగి పొర్గుతున్నా 
చంద్రుడు సిగ్గుపడడు 
నా మాటతీరు చూసి 
నువ్వు నవ్వుతావు 
మొగ(ల్రాజపురం కొండ నవ్వుతది 
కరెన్సీ గుర్రం కదం తొక్కుతున్నా 
సిదార్లుడు సిగుపడడు 

అథ A 
నా కవిత్వం వరుస చూసి 
చిలుక వెటకరిస్తది 
ఏసీ కళాశాల గోడలు వెక్కిరిస్తాయి 


ధవళేశురం కట్టకింద 
కాటన్‌ బతికే ఉంటడు 
మంత్రోచ్చారణలో నీ సంకల్పం బతికే ఉంటది 


నీళ్లు నీ పాలు 
నేను ఆత్మహత్యల పాలు 


"= సినీతారతో EOJ మీంచి నువ్వు 


నున్నగా జారుతున్నప్తుడు 


నదిపుట్టువడి_రూ' నందిని సిధారెడ్డి 


పలుగురాళ మీద ఆనెకాళతో నడుస్తున్నాన్నేను 
Cage ఖ్‌ > 

నీతో. 

నీడతో ' 

ఒక మాటంట 

మన భాష ఒకటి కాదు 

మనం ఒకటి కాం 


3 


కాలేం 


21 మే 2003 రాత్రి 


‘23 నదిపుట్టువడి CO నందిని సిధారెడ్డి 


www.etelangana.org ` 


నం 


పవర్‌ జనరేట్‌ చేసి 
మేం లాభాలు పంచుకుంటాం 


మీరు మేఘాలు దికు). చూడండి 
yas? కలిసుందాం తమ్ముడూ కలిసుందాం 


మేం నదులు తన్ఫుకుపోతాం 


మనం కలిని ఉందాం పెద్దమనుషుల ఒప్పందం 


కలిసి ఉంటే కలదు... 


24 


9 
బెట్టలేమైనా కానీ 
పిల్లలెట్లన్నా పోనీ 


"మీరు మేఘాలు దిక్కు చూడండి 


మేం నదులు తన్నుకుపోతాం 
మనం కలిసి ఉందాం 


చేను గలగల కానీ 

చెరువులో తుమ శ్రలు మొలవనీ 

మీరు చవగ్గా అమ్మండి 

మేం భూములు కొంటాం 

కలిసొస్తే కాలవలు మలుపుకుంటాం 
కాకుంటే రియలెస్టైట్టయినా లేపుతాం 
తమ్ముడూ, మనం సరదాగా కలిసుందాం 


చుక్కలు కనబడనీ 
సొరంగాలు కూలిపడనీ 
మీరు బొగ్గు తియ్యండి 


నదిపుట్టువడి డూ” నందిని సిధారెడ్డి 


25 


సేపరూ సంతకాలే కదా 

ప్రాంతీయ కమిటీ (భ్రాంతిజనకమే గదా 
అన్నింటికి మమ్మల్ని నము Eo 
అన్ని పదవులు మేం పంచుకుంటాం 
అడపాదడపా పెదవులు తడుపుతాం 


_ఆరోవేలు లాంటి పదవి కోసం 


అన్నదము 22 కలహమా 
విశాలాం(ధ్ర విడిపోవటమా 
కుటిల రాజకీయాల కోసం 


మహనీయుల మధురస్వవ్నం మసి కావలసిందేనా 


తెలుగుతల్లి ముక్కలవటమా 
లేదు లేదు మనం కలిసి ఉండాలి 


తలమీద రెట్ట పడనీ 

పిడుగులు పడి పిల్లలు చావనీ 

చెట్టు కింది చదువులు చట్టుబండలు కానీ 
మీ పిల్లలు రోడ్ల మీద ఆవారాగా తిరగనీ 
మీ ఉద్యోగాలు మా పిల్లలు చేస్తారు 
ముల్కీరూలు ముక్కిపోయిన ముచ్చట 
ఆరువందల పది జీవో అందమైన నజరానా 
భలేగా మలిచి అలమరలో అలంకరించుదాం 
కలిసి ఉందాం సోదరా ' 
కలిసి ఉంటే కలదు సుఖము 


నదిపుట్టువడి “రూ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


య rr 


మేం ఫాంహౌజులు పెడతాం 

మీరు వాచ్‌మెన్లుగా చేరవచ్చు 

మేం భారీ కాంట్రాక్టు తెస్తాం 

మీరు సబ్‌ కాంట్రాక్టులు చేసుకోవచ్చు 
మేం పెట్టుబడులు పెడతాం 

మీరు శ్రమను అమ్ముకోవచ్చు 

మేం రకరకాల స్కీములు పెడతాం 
మీరు రకరకాల అప్పులు చేయవచ్చు 
అప్పుడప్పుడు ఆత్మహత్యలు చేసుకోవచ్చు 
మేం టీవీలై పత్రికలై.ఆ వార్తలమ్ముతం 
ఇంకేం? 

ప్రతి చిన్నదానికీ విడిపోవటమేనా? 
వెలుగూ చీకటి 

ఎంత గాఢంగా కలిసుంటాయి 
మనమట్లా కలిసుందాం 

కష్టసుఖాలు కలిసి పంచుకుందాం 
మీకు కష్టం l 

మాకు సుఖం 

కాదా, సుఖదుఃఖాలు కలిసి పంచుకుందాం 
మాకు సుఖం 

మీకు దుఃఖం 


~ 


26 నదివుట్టువడి రా నందిని సిధారెడ్డి 


22 మే 2004 రాత్రి 


(ప్రజల కోసం పుట్టిన పార్టీ 
పదహారు ముక్క లెందుకైనట్టు 


సూటిమాట 


a కామైడ్‌ 

విడిపోతే బలహీనపడతాం 

కానీ, మన పార్టీలెందుకు విడిపోయినట్టు? 
ప్రజల కోసం పుట్టిన పార్టీ 

పదహారు ముక్కలెందుకైనట్టు 

SE 

సిద్దాంతం ఒకటే 

లక్ష్యం ఒకటే 

రంగం ఒకటే 

కానీ, మన పార్టీలెందుకు వేరయినట్టూ? 


సందర్భమే కావొచ్చు 
సంక్షోభమే కావొచ్చు 
పార్టీలు చీల్ళినం 

(ప్రజలను OSO 
పల్లెలను చీల్చినం 

వాడల్నీ గోడల్నీ చీల్చినం 


నదివుట్టువడి “తూ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


26 


'ప్రతిభావంతులం కదా 

ప్రతి చీలికకూ ఒక సిద్దాంతం తొడిగినం 
ప్రజలు సరే సమస్యలు సరే 

పార్టీలు పదిలం 

పదవులు మరింత పదిలం 


నిజమే, కామ్రేడ్‌ 

నువ్వన్నట్టు 

(ప్రాంతాలు విడిపోతే 

(ప్రపంచబ్యాంకు బలపడుతుంది 

మరి - మన పార్టీలు విడిపోతే 

(ప్రపంచ బ్యాంకు బలహీనపడుతదాండి? 


నివద్దే 

నువ్వన్నట్టు 

చిన్న రాష్ట్రాలు ఏర్పడితే 
కేంద్రం బలమైతది, మతతత్వం బలపడుతది 
కామ్రేడ్‌ 

చిన్న పార్టీలు చిరు సంఘాలూ ఏర్పడితే 
మతం చిక్కిపోతుందాండి? 

కలిసిపోదామని ఆ పార్టీ చేయిచాస్తే 

ఎలా కలుస్తామని జాడిస్తది నీ పార్టీ 

అలనాటి ఆ వైభవం గుర్తు జేస్తరు 


ఆస్తులు పంచుకుంటిరి 

ఆఫీసులు పంచుకుంటిరి 

పత్రికలు పంచుకుంటిరి చించుకుంటిరి 

సంఘాలు జెండాలు గుర్తులు సగం సగం సదురుకుంటిరి 


నదిపుట్టువడి ౬౯ నందిని సిధారెడ్డి 


బలపడ్డరో భంగపడ్డరో తెలియదుగానీ 
భవన్‌లు పదిలం 

మన విజ్ఞానకేంద్రాలు పదిలం 

గాలికి రెపరెపలాడే జెండాలు పదిలం 

మన సిద్దాంతం ఒకటి కావొచ్చు 

మన వర్గం ఒకటి కావొచ్చు 

మన (ప్రయోజనాలు వేరు 

మనం వేరు 

DÍVIDA 

మా యోధుల్ని Koo 
పుస్తకాలేస్తమని మా కవుల్ని బులిపిస్తుండ్రు 
ఇండ్లిప్పెస్తమని మా ప్రజలు కండ్లు మూస్తండ్రు 
మహోపాధ్యాయులు మీరు 

మార్కిజం నమిలి మింగినవాళ్ళు 
మాటలగారడి కరుడుగట్టినవాళ్ళు 


బతుకు ఎల్లక మేం 
వేరు బతుకుతామంటే 
సిద్దాంతాలు దట్టిస్తుం(డ్రు 
Q e > 
వినివిని మా చెవులు మొరాయిస్తున్నయి 
మా బతుకు మేం బతుకుతాం 
మా చెవుల్లో పూలు పెట్టొద్దు 


5 మార్చి 2005 తెల్లవారుయూము 


2 9 నదివుట్టువడి రూ” నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


ఊళ్లకు ఉరిపెట్టటమే 
. అభివృద్ధి అయితే 
ఆ అభివృద్దిని నేను బపొష్కరిన్తున్చా 


ఆకాంక్షలు 


30 


NENG కురవటమే 

వానయితే 

ఆ వానను నేను శపిస్తున్నా 

ముక్కోపి అనుకున్నా ఫర్యాలేదుగని 
వరిగొలుసులు. పాడాలని కోరుకున్నాను 
బురదలో పార్లటమే 

బీవితమయితే 


ఆ జీవితాన్ని తిరస్కరిస్తున్నా 


ఉన్మాది అనుకున్నా ఫరవాలేదుగని 
పక్షులు ఎగరాలని కోరుకున్నాను 
ఊళ్లకు ఉరిపెట్టటమే - 

Cc [A] 
అభివృద్ది అయితే 
ఆ అభివృద్ధిని నేను బహిష్కరిస్తున్నా 


' చాదస్తుడని చాటించినా ఫర్యాలేదుగాని 
చెరువులు బతకాలని కాంక్షించాను 


నదిఫుట్టువఢి తూ" నందిని సిధారెడ్డి 


అయినవాళ్లకు వడ్డించటమే 

పరిపాలన అయితే 

ఆ పాలనను ధిక్కరిస్తున్నా 
విప్లవకారుడనుకున్నా ఫర్యాలేదుగని 
శ్రమ చిమ్నీ వెలగాలనుకున్నాను 
ఆక్రమించే ఇకమతులే 

ఐక్యత అయితే 

ఆ ఐక్యతను భేదిస్తున్నా 

వేర్చాటువాది ముద్రవేసినా సరేగని 
మాది మాకు కావాలని సాకబోస్తున్నాను 


31. నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


2 ఆగస్టు 2005 సాయంత్రం 


www.etelangana.org 
O 


నా కృష్ణ నీ కాల్వల పడి ఎట్టురుకొస్తది 
IQI) వేసే దర్భకల్తం లేకపోతే 

[a] 
నా గోదావరి నీ వాకిట్ల ఎట్టాడుతది 


సూరి పాటించలేను 


నూనం పాటించలేను 
ముసలి నాయినలూ అవ్వలూ 
కడుపు చంపుకుంటంటే 
పాజిటివ్‌గా ఆలోచించలేను 


మిఠాయిదేవె జల్లి గంటె చిల్లుల ముఖంతో వచ్చావు 
చిట్టీల సైకిల్‌ చ(క్రవ్యూహంతో వచ్చావు 

మాట ఒక్కటని మమకారం గుమ్మరించావు 
ఎయిర్‌పోర్ట్‌వై 

నా బతుకు భూమిని ఆక్రమించుకున్నాను. 


మౌనం పాటించలేను 

బీళ్లను సాగుచేసినవుగా 

మెదళ్లను సాగు చెయ్యొస్తది 

లేకపోతే నీ పాటకు పరవశించి 

'నా కృష్ణ నీ కాల్వల పడి ఎట్టురుకొస్తది 
ముగ్గుల్ని చేసే దర్శకత్వం లేకపోతే 
నా గోదావరి నీ వాకిట్ల ఎట్టాడుతది 
నయగారంలో నీతో పోలలేను 


32 SOHO నందిని సిధారెడ్డి 


33 


ఆత్మహత్య చేసుకున్న నా రైతు మొకం చూడు 
న్‌ కోల్డ్‌స్టోరేజి కొంటెనవ్వు నవ్వుతంది 
రేషం లేని అవనత వదనంతో నిలవలేను 


మంత్ర నిలయం గేటుకివతల 

నా నిరుద్యోగ యువకుల 

చిరకాల స్వప్నం కాలుతున్నది 

నువ్వు తారుమారు చేసింది 

ఒక ఫైలు కాదు 

లక్ష తలరాతలు 

నీకు సాగొస్తది 

ఒడ్డున పడ్డంక ఎటయినా వాగొస్తది 

మూడుకోట్ల మంది బతుక్కోసమడిగితే 

వంద కోట్లమంది నడగాలంటన్‌ 

అవు 

హెలికాష్టర్‌ ఎక్కినపుడూ దిగినప్పుడూ సింగులు 
; సవరించుకున్నప్పుడు 

ఎప్పుడన్నా వందకోట్లమంది నడిగినవా 


కారెడ్డాల నడుమ కన్నీళ్లు వొత్తుకోలేను 
మౌనం పాటించలేను 

పైకెళితే దేశభక్తి ఓకే 

కిందికొస్తే కులభక్తి ఓకే 

'ప్రాంతాభిమానం మాత్రం ప్రమాదమంటవు 


మీ చతురత ముందు మేమేడ 


ఒకరిది సమైక్యత 
మరొకరిది జాతీయత 
ఇంకొకరిది అంతర్జాతీయత 


నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


B pp 


వైరుధ్యాల పరిష్కారం వంగతోటలో వదిలేశావు 
"భాష పేరుతో బ్రహ్మరాత రాస్తవు 

భూస్వామికీ జీతగాడికీ భాష ఒకటేనా 

సవాలక్ష సవాళ్లతో మౌనం పాటించలేను 

అమరుల ఆత్మశాంతిక్కూడా 

అరక్షణం మౌనం పాటించలేను 

నిప్పులు చిమ్మే కంఠంతో మాట్లాడుతా 

ఈ నీళ్ళు నావే 

పగిలి పగిలి ఏడ్చే భూమి నాదే 

నువ్వెన్ని మాయలు అల్లినా ప్యాకేజిలు చల్లినా 
_ తెలంగాణ నాదే 

ప్రజలు గర్జిస్తే ఇక 

ప్రత్యేక తెలంగాణ 


29 జూలై 2005 సాయం(తం 


3 4 నదివుట్టువడి రా" నందిని సిధారెడ్డి 


ఆ మగువలు 
మబ్బుల 
ఒంటి చేతో 


బిందెల్లోకి ఒంపకపోతారా 


PJO 


రౌగతమ్మీద 

అక్షరం ఆలకుండా 

రూపాయి కావలి కాస్తున్నది 
మొఖమ్మీద 

అరచెయ్యి మందంతో 
దేశభక్తి మేకప్‌ చేసుకొంటుంది 
సీతాకోకచిలుక గొంతు చుట్టు 
నెలవంక ఉరి పేనుతుంది 
వల పట్టుకోని బయల్దేరిన 
వంతగాని విజన్లను 

2556 చిత్రిక పడుతున్నది 


మామిడితోటలో 

కోయిల గానానికి కలతపడ్డవాడు 
కత్తిసాము చేసుకుంట 

స్టో మోషన్‌లో ఎగురుతాడు 


నదిపుట్టువడి LON నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


36 


ఆటపాటల ఆఖరికేకకు 
హడావుడిగ మేల్కొన్న గడ్డిపోచలు. 
ఆకాశం దిక్కు నడిచిపోతయి 


జరిగిన సామూహిక [ప్రాణభంగాలను 
ఎవరూ పట్టించుకోరు 


మొలిచిన నిశ్శబ్దం ముందట 


మోకాలి మీద నిలొ సని 

ఏ అక్షరాన్ని శపిస్తవు 

ఏ కవిని తులనాడుతవు? 
మనసు చంపుకొని 

మబ్బులు 

దళారుల్లా వొచ్చిపోతుంటయి 
కురిసెతందుకు మనస్కరించదు 


ఖాళిబిందెలు పట్టుకొని 
కాలం మీద దాడికి లేచిన 
మగువలకు 

మాటలేల? మనసేల 
ఇనుపముళ్ళొగ లెక్కా? 
ఆ మగువలు 

మబ్బుల్ని 

ఒంటి చేత్తో 

బిందెల్లోకి ఒంపకపోతారా 
నేను చూడకపోతానా 


_నదివుట్టువడి sona సిధారెడ్డి 


6 జూన్‌ 2003 సాయంత్రం 


మనుషులు వట్టం బత్కవోతే 
నెమళ్లు పల్లెకు బతుకొన్తయి ' 


BO 


ఇసుక కూడా లేని వాగులో 

ఇంగలం పట్టుకొని నడుస్తున్నా 

రైతు శవం కాలిన బూడిద 
బావురుమంటూ నిన్ను చుట్టుకుంటది 
కాళ్లకింద పగిలిన గాజులు 
నిష్టూరంగా మాట్లాడుతయి 

పాడె మీద 

అవిసిన కలలు మోసుకుంటా 
నలుగురు ఆడమనుషులు 

నా యెనుకెనుకే నడిచివొస్తరు 
నడువన్నా బిరబిర 

ఆగితే అప్పులోల్లు అక్కడా తేలుతరు 
సాపసింపులేమన్నా సరే సాగిపో 
జీవితం సరే జిల్లేడు చెట్టు సరే 
మడికట్లల్ల సర్కారు తుమ్మలు మొలుస్తయేమొ 
మనుషులు పట్నం బత్కవోతే 
నెమళ్లు పల్లెకు బతుకొస్తయి 


' 3 T నదివుట్టువడి LOX నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


O éoaoa 


36 


నడువన్నా DEIS  _ . ; బతుకొక బలహీనత 
వాగొడ్లు వలవల ఏడ్యొచ్చు . 

స్‌ దుమ్ముకు భయవడి 
బావాజ్‌ డు బత్కనియ్యడు | ఎంత దూరం పోతాం ' 
కాడు మీద కాటిపాపలోడు పంటే బతుకంతా దుమే) గద 
కదిలించలేం i 
ఖచ్చితంగా 
కాడు నాదిగాదు శవంనాది గాదు ; | l a na9, 
అయినా తడిబట్టలతో చిమ్మచీకట్లో PODE 


ఇంగలం పట్టి నడుస్తున్నా 
ఈ ఆడమనుప 
నువ్వూ నేను ఈ ఆ షులు Er పొద్దు 


కాలృదలుుకునుది | 
మ LBI మనిదీర ముదాడకుంటె 
బహుశా శవాన్ని కాదేమో... A చి 
చేపపిల్ల వలె 
మనసు కొట్టుకుంటది 
13 మే. 2004 సాయంత్రం ( పూలమి తనా 
i కట్టెలమ్మినా 
న్‌్‌ 
- ఇక్కడనే బతుకాలె 
బతుకొక బలహీనత 
దుమ్ముకు భయపడి 
ఎంత దూరం పోతాం 
బతుకంతా దుమ్మే గద 
బండబాటో పిలబాటో 
se EI p 
కాలు ఆడాల 
రైతు వారసత్వం _ 
_వాన పడకపోయినా 
మొగులు దిక్కు చూడాలె 


39 నదివుట్టువడి ఓర నందిని సిధారెడ్డి 


నదిపుట్టువడి కో నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


O తాని 


40 


ఎవరు రారని తెలిసినా 
ఏడుపొచ్చిన చోటే ఏడువాలె 
పేపరయినా (పీమయినా 


పోగొట్టుకున్న తావులోనే 


_ దేవులాడాలె 


తీపి తలపులు నింపి 

ఆత్మీయులిక్కడే అసహజంగా రాలిపోయారు 
గాలి పులకించేటట్లు 

ఇక్కడే పాడాలె 

పాటొక బలహీనత 


బొద్దింక మీసాలకు కత్తులు తొడిగిన క్షణం 
మంకీ క్యాప్‌ చావుగంట కొట్టింది 
వ్యాపార (ప్రకటనలే కాదు 

చావు ప్రకటన కూడా టీవీకి ప్రియం 
కాని కాలం మీద 

చెదిరిన ఊరు సంతకం చెయ్యాల 
ఊరొక బలహీనత 

ఈ ఆత్మ పాలపిట్ట. 

పెసలు తిని (ప్రేమలు తిని పెరిగింది 
గుంపు చింతలు విడిచి వెళ్లలేదు 
తలనొప్పయినా సరే 

గుంపు చేసుకొని 

కసిగా ఇక్కడే ఎగురుతుంది 


17 మే 2005 సాయంత్రం 


నదివుట్టువడి CLO నందిని సిధారెడ్డి 


మట్టకు రాసీన బెల్లం నాక్కుంట 
విలగాడు ఉరుకుతుంటడు 
పాదువంతా నూనెసీనల నింవుకొని 


ఆదివారం అంగడి 


అప్పటిదాంక 

అక్కడేమీ ఉండది 

ఎండ చురుక్కుమనే సమయానికి 
ఒకరొకరు చేరుకుంటరు 
సైకిలాపి మూటవిప్పుకోని 

నేల మీద అందంగ పేరుస్తడు 
బట్టల దుకాణం 


తట్టలో నుంచి 
కూరగాయల దుకాణం దించుతది 
తక్కెడ తాళ్ళు సరిచేస్తూ 
తంటాలు పడుతదామె 
అంగిలేకున్నా 

అందమైన అంచుగోచితో 
గొంగళ్ళు పేరుస్తాడా 

అందరి దృష్టి దండెకడెం మీదనే 
నడుస్తంటే 

అటుకూటు తగుల్తది 


41 నదివుట్టువడి తో నందిని సిధారెడ్డి 


తరలిపోతదా తల్లి 


www.etelangana.org 


Oo III 


42 


మిరప. వరుగు 

రాశులు పోసి 

అంత లయబద్దంగా అమ్మటం 
బహుశా అక్కడే చూడగలం 
కొమ్ములు తిరిగిన పోడేలు తల 
ఒక సంకేతం 

అద్దాల తోపుడుబండి 
తరచుగా అడ్డాలు మారుస్తూ 
గంట కొడుతుంది 

-ఈగలకేం 

జుమ్మని చుట్టుకుంటయి 


` మిఠాయి 


మటన్‌ ఏదీ విడువయి 

అంతకుముందు పొద్దున ఎవరూ లేరా 
ఎండ కాగేసరికి 

ఎంతమంది గుంపులు గుంపులు 
ఆరాపడుదునా ఆదివారం అంగడి 
పట్నంలో ఆదివారం దుకాణాలు మూస్తే 
అక్కడ ఆరోజే దుకాణాలు 
ఇెట్టర్గ్లుండయి 

షోకేసులుండయి 

దుకాణాలు పడుతయి 

మనుషులు విరగబడుతరు 

మట్టకు రాసిన బెల్లం నాక్కుంట 
పిలగాడు ఉరుకుతుంటడు 

పొదుపంతా నూనెసీసల నింపుకొని 
తరలిపోతదా తల్లి 

పక్కకు తిరిగితే 

పశువులంగడి 

మేత మేస్తున్న బక్కెద్దుకు 


నదివుట్టువడి తా నందిని సిధారెడ్డి 


కోతకమ్మే విషయమే తెలియదు 

కైలు పోసిన గిత్తను 

బ్యారగాడు అదమాయించి చూస్తడు 

బర్రె పొదుగును ముట్టి చూసి 

ముసలికాపు గిస కొడుతుంటడు 

ఊరి రైతుల్ని బ్యారగాళ్లు 

ఊక అడుగుతుంటరు ఊకుంటరు 

కొత్తగ కొన్న రైతుపగ్గాన్ని దాటుకొని 

మాటిమాటికి పాతకాపు దిక్కే చూస్తది పయ్యావు 
పుర్రుకొట్టే పసురాల్ని ఎవలూ అడుగరు 

ఎద్దుపుండు మీద వాలి 

కాకిగోల కాకిది 

బ్యారగాళ్ల గోల బ్యారగాళ్లది 

ఎల్లని రైతు కడుపుల దుఃఖం 

ఎవరూ గుర్తించరు 

దేశాలన్నీ గ్లోబు మీద గీతలుగనే గుర్తించబడుతున్నప్పుడు 
అన్ని మార్కెట్టూ ఇంటర్చెట్లకు ముడుచుకుంటున్నప్పుడు 
ఇదో ఇచ్చం(త్రం 
వ్యూహాలు లేవు 

దాహాలు లేవు 

అందరి అవుసరం అంగడి 
పది రూపాయలకు వాళ్లిద్దరు అరుచుకుంటున్నా 
జరసేపట్ల మాయం 

ఉద్రేకాలు క్షణికమే 

ఉపాయాలు క్షణికమే 

దుఃఖాలుండొచ్చు 

దుకాణాలుండొచ్చు 

చీకటి చిక్కబడుతుందంటే 

అక్కడేమీ ఉండది 


27 మే 2004 ముధ్యాహ్హం 


నదివుట్టునడి LOX నంధిని సిధారెడ్డి 


స్‌ | www.etelangana.org 


een 


గట్టిగ కండ్లు తెరువ్‌ 
కాలువ భయపడి పారుతది 
మబ్బు మబ్బిట్సి 

నీ కాళ్లు కడుగుతది 


Do l 


పేనగడ తియి 
పశువులు నీ దిక్కు 
ఎంత (ప్రేమగ చూస్తున్నయి 
వాని మాటలు తునాతునకలు 
తియ్‌ పనగడ 
నెత్తికి చేతులు పెట్టుకొని 
కుమిలేదేంది? 
బడికి పోక గడికి నీ మొఖం చూసే 
పసిపోరల మొఖం జూడు 
బాధకు పసరు మందు బాల్యమే 
లెవు . 
రుమాలు దులుపు 
అవమానాలు రాలిపడ్తయి 


మనసు చెమటపట్టింది తుడుచుకో 


చెట్టు సెంచెతందుకు 
నువ్వెంత కష్ట్రపడ్డవు 


44 నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


45 


వాన పడకపోతై 
చేను వడలకముందే 
నువ్వు వడలిపొయినవు 


వాడు రోడ్డుపట్టి సంపాయించిండు 
లారీ తెచ్చి సంపాయించిండు 
బోరుమిషన్‌తోని బంగ కట్టిండు 
జన 3065 పొరాడినా 

7} 
జరంత మిగలకపాయె 
నువ్‌ కొలిస్తెనే కద వాడు పెరిగిండు 
ఆకు తొక్కినట్స 

లు 

వాని మాటలు బురదల తొక్కు 
మోకాళ్ల సందు మూగతనమేంది? 
సరాయించు ఒక్కసారి 
చెట్టు వొంగి చెయి జాపుతది 
దుర్మార్గం వానిది 
దునియంత నీ దిక్కున్నది 
దుఃఖమొద్దు 
నీళ్ల కొరకు 
బతుకే S? 

ae] 
KOK కండు తెరువ్‌ 

ఠి m 

కాలువ భయపడి పారుతది 
మబ్బు మబ్బిడ్సి 
నీ కాళ్లు కడుగుతది 
నువ్‌ ధరించి దారొంచితేనే 
లోకం బతుకుతున్నది 
అన్నం పెట్టినవు నున్‌ 
వాడు అప్పు పెట్టిండు 


నదివుట్టువడి “రా నందిని సిధారెడ్డి 


www.etelangana.org . 


నీది దయ 

వానిది మాయ 

బట్ట పొట్ట భూమి చెమట 
అన్నీ దానం చేసినవు 
ఆత్మదానం చేసుడేంది? 


గెజిట్టు గాలించినా చరిత్ర వడకట్టదు 
ఈ మట్టిల రాలిన ఏ ఆకును ముట్టుకున్నా 
నెత్తురే అంటుతది 


ఎవుసం పట్టు తెలిసినవాడివి 5 
చు న ఎర మెతుకునమ ఎలాపం 
కొట్టంలో ఉండాల్సినవాడు 

(ప్రపంచం ఏలుతుండు 
పశువులు విడిచి 
వానికి పనగడ వెయ్‌ 


సైకత ఛాయల మీద నిలబడి 

చారెడు కన్నీల్లకు ఏడుదును గద 
m Q3 

దోసెడు నీళ్లు దొరుకవు 


28 మే 2004 ఉదయం మూతలు గాథల్నే తప్ప 


బాధల్ని మోయలేవు 

తిలింగదేశానికి మెతుకు పెట్టిన సీమ 
తెల్లవారని చీకట్లో తెల్లబోయింది 
ఏడువేళ్లు విస్తారంగా చాచి 

తెరచిన అరచేయి నా మంజీర 
వరిమొవ్వుకు తీపిబువ్వ పెట్టిన మంజీరా 
DI పొడవాటి నాలుకల కింద 
హైహిల్సు దవుడల కింద బందీవైనావా 


జీవనది వానకాలం నది అయిందని ఎవరికి చెప్పాలె 


పారే చల్లటి ఏటిపాయలు 
వరదకాల్వలయిన వైనం భయపెడుతది 


47 నదివుట్టువడి రూ నందిని సిధారెడ్డి. 


46 నదిపుట్టువడి LO నందిని సిధారెడ్డి, 
| 


www.etelangana.org 


E cee 


46 


మెదక్‌ ఖిలా మీదికెక్కి 

దోసెడు మట్టి తీసుకొని కండ్లకద్దుకుందును గద 
కమిలిన పాదము[ద్రలు దొరుకవు 

కాకతీయుల కదలికల వెనుక ఎందరు 
పూర్వీకులు నడిచారో 

ధూళికణాలు పురాస్మృతుల పరిమళం వీస్తయి 
భుగ్నమైన 'బృహత్కథ'లో అడుగుల చప్పుడు 
విగ్రహంలో బతికిన జైనం 

(గ్రంథాల్లో శిథిలమైన చప్పుడు 

కాళిదాసును కాపాడిందిగొనీ 

సంజీవనీ వ్యాఖ్య కన్నతల్లిని పాడలేని మనాది 


నిజాంను నిలదీసిన శంకరమ్మ 
కోటలో గర్జిస్తున్నదింకా 
శరీరం మీద బొడిపెలు కట్టినట్టున్న 
ఫ్యాక్టరీల మధ; నిలబడి 

సెడు గాలి ఎలుద్దును గద 


= పొట్ట చెరువు పోలికే డేండది 


తెలతెలబోయిన తెలగన్న 

వేదాంతపు వెర్రినవ్వు నవ్వుతుంటడు 

అమాయకపు జానపద ప్రేమలా పరుచుకున్న 

పుల్లూరు బండ మీద కంకెడు రాయిని కదిలిద్దును కద 
సిద్దుల జాడ దొరుకది 


కోమటి చెరువుల దిగి కో అంటే 

బతుకు అమ్మలు బరువు బరువుగ 
అలుముకుంటరు 

ఏమీ మిగల్లేదు 

గెబిట్టు గాలించినా చరిత్ర వడకట్టదు 
ఏమరటం? 

ఈ మట్టిల రాలిన ఏ అ కకక 
నెత్తురే అంట్రతన్‌ 


12 అక్టోబర్‌ 2003 తెల్లవారుజాము 


నదిపుట్టువడి కూ నందిని సిధారెడ్డి 


మనిషి నంచరించిన POON) 
గుర్తించవచ్చు) 
మనిషినే గుర్తించలేం 


సంకేతం 


ఊొడుగు చెట్టు కింద 
ఊరిమనిషి 
వ(శ్రమంచి వెళ్ళిన జాడలు 
మట్టి ముద్రలు మాట్లాడవు ` 
మానవస్పర్శను . 
నెమరువేస్తున్న చెటుతో 

-o [A] 
జ్ఞాపకాలు పంచుకుంటయి 


మనిషి లేడు 


బాటలో కాటగలిసినవాడు 
బతికున్నడో లేడో చెప్పలేం 
SB పెట్టిన య. 
అతను వొంగి 

దోసిలితో నీళ్లు తాగిన జాడ 


ఒక బండ 


ఒక జాపకం 
Eg 


49 నదివుట్టువడి LOX నందిని సిధారెడ్డి 


C 


www.etelangana.org 


50 


రెండు పాదాల సందున దోతి మడేసి 


పిండిన గురుతు లేవేవో అక్కడ 
ఒక మాటల Boyo ముందుకొచ్చింది 


> | 
గుర్తులకేం? లోకంలోని 


kn చెప్పొచ్చు ప్రాణళక్తులన్ది తెల్లబొయినయి 
మనిషి సంచరించిన జాడలన్నీ గుర్తించవచ్చు | న 


మనిషినే గుర్తించలేం 


కత్తి పట్టుకొని కాలం 


కలల కుత్తుకలు తెగటార్చుతుంటే అరు a) 
మానవమాత్రుడేం చెయ్యగలడయ్యా 


ఊరే పొమ శ్రంటంది 


కాడు రమ్మంటుంది ఆపద కొత్త కాదు 
తన చెమట వలె 


కష్టం కూడా కొత్త కాదు 
కొత్తగా కాలం అమ్ముడువాయి 
కష్టాన్ని అవమానించింది 


నాలుక మీద నాలుగు బీజాక్షరాలు రాసిన 
ఊరు బయలెల్లుతుంటే 
ఎవలకయినా పలఫల ఏడుపొస్తది 


నడుమ నడుమ పనిని పక్కకు జరుపుతూ 
A 9 { f 
సంటి పిలగాడు ఎడ్బినట్టు ఏడ్చే ఒక మాటల శిల్పం ముందుకొచ్చింది 
నాగలిని ఓదార్భలేం ; లోకంలోని 
మనిషెటు దానమైనాడో చెప్పలేం ప్రాణశక్తులన్నీ తెల్లబొయినయి 
మనుషులుంటెనే గదా ఊరయింది 
ఊరి నుంచి మనిషిని ఎడబాపిన GB oA EAS 
జగన్మాయ 
ఒక వెర్రినవ్వు నవ్వుతుంది 
అదీ గుర్తే 
6 జూన్‌ 2003 సాయంత్రం 
నదిపుట్టువడి రా నందిని సిధారెడ్డి E : 51 నదిపుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


చెట్లే నయం 
పటువలతో నీళ్లు పోనీనందుకు 


పతాకం పలకరిన్తయి 


బూజు 


తను 


చరిత్రను 
తవసు వట్టిన కాలం 


అనుకొని 

పూలు పూయవు 

మనం ఆడిపోసుకున్నా 

ఆ చెట్టు 

అల్లనేరేడు పండ్లే కాస్తది 

బరివాతల ఆ బక్క భుజం 

నాగలి మోసింది 

నాటుతుపాకీ మోసింది 

ఊర్కోలేక ఊరు ఉ(ద్రేకాలను మోసింది 
కోటి ఆయాసాల కడగండ్లు కొనగోట ముట్టింది 
నీకూ నాకూ ఏం తెలుసు 

చొక్కాలు విడిచేసినట్టు 

హృదయాలు విడిచి ఓరకు పెట్టినం గదా 


5 2 నదివుట్టువడి షర” నందిని సిధారెడ్డి 


53 


నెత్తురోడే కత్తుల సంచి 
కాలువెట్టినప్తుడు 

e 
ఊరెంత కొట్టుకుందో గద 
కలువ రాలేదని 
నాగెల్లి రోజు బిడ్డ నెత్తుకపోతే 
వాడ కట్టెంత వలపోసిందో మరి 


పటేండ్ల మీద తొడగొట్టి నిలిచిందాయెన 
పుంగిల రింగుమంటున్న పాటరేషం ఆయెన 
అక్షరాలు దిద్దని నాల్కె మీద 

చరిత్ర కధను తొక్కుతది 


ఒంట్లై కలిగిందంత భూమిల వోసి 
భూమిల కలిగిందంత అప్పులు గొలిసి 
పిల్లల మీద పడి గొల్లుమంటడు 

ముఖం మీద 

కష్టాలు ముడుత పడుతయి 

బొమిడికం పెట్టిన పాత ధోతి ఆయెన 
ఎవరు చివరి శ్వాస విడిచినా 

ఆ వాకిట్ల అంత్యక్రియల ఆందోళన తను 
ఆ స్వరం: పదూర్ల పెట్టు 

బయటి ప్రపంచం ఆయన భ(ద్రపర్శిన కల 
కంకి కొడవలి కార్డులో 

కన్నీళ్లు దాచుకుండు 

అరచేతుల మీద తాళ్లు పేనినట్టే 

ఆశలు పేనుకుండు 

ఇప్పుడా తాళ్లు చీకిపొయినయి 


నదిపుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


: 


బాటలు ప్రయాణాలు పరుగులు పెట్టి 
ఇప్పి పెట్టిన కచ్చురం ఆయెన 

తను రాంగనే 

తాడిచెట్టు వంగివంగి 

కలతలు పంచుకుంటది 

DYD O స్థిరపడ్డ మనమేం పంచుకుంటం 
చెట్టే నయం 

పటువలతో నీళ్లు పోసినందుకు 

పతాకం పలకరిస్తయి 


అనుకొన్నా ఆకు రాలదు 

కూచుంటూ లేస్తూ పాత కుర్చీలో ఒక చరిత్ర 
ఎత కూడబెట్టిచ్చిండు పిల్లలకు...” 

“లోకం లోతు 

ఇంత రేషం 

షర 

తలెత్తుకున్న చరిత్ర 

వొడువనిదే ఇచ్చిండు 


చాలదా... 


9 అక్టోబర్‌ 2005 ౮8 
యి 


5 4 నదిపుట్టువడి O నందిని సిధారెడ్డి 


మౌనంగా మాటలు కట్టుకో 
డబ్బు కూడగట్టుకో ఫర్యాలేదు 
LIWA) కూడగట్టకు 


ప్రజాస్వామ్యం 


(A మూల 

ఒదిగి కవిత్వం రాసుకో 

కదిలితే ప్రమాదం 

బొటనవేలు నరికివేయొచ్చు 
ఏదో 

మౌనంగా మాటలు కట్టుకో 
కొంచెం ఎక్కువే డబ్బు కూడగట్టుకో ఫర్వాలేదు 
మనుషుల్ని కూడగట్టకు, 
(ప్రమాదం! 

క్రాస్‌రోడ్‌లో కాలు విరుగొచ్చు 
అచ్చొత్తుకో 

అవార్డులందుకో 

శాలువలు చాలినన్ని కప్పించుకో 
ఏం ఫర్వాలేదు 

న్యాయం వైపు నిలబడకు 
ప్రాణానికే ప్రమాదం! 


22 మే 2004 అర్ధరాత్రి 
ణా 


55 g నదిపుట్టువడి sona సిధారెడ్డి 


www.etelangana.org 


రాగి తీగే కాదు 
మనిషీ కూడా 
షాక్‌ కొడతడు 


చక్రం 


ME | 
ఎట్టుంటదో 

కంప్యూటర్‌ ముఖం మాడిన 

నల్లటి క్షణం బాగా చెప్పగలదు 


ఒక కోపం 

ఆయువుపట్టు మీన 

ఫెటిల్లున తన్నిన చప్పుడు మరింత బాగా వినొచ్చు 
బంగారు బంగులల 

రాజహంసకు నొప్పి సెడుతదా 

"పెడితే అది తప్పకుంట రంగుల్లో ఉంటది 
ఆత్మహత్యలను ఎగతాళి చేసిన ఇరవై ఇరవై 
నిను కమ్మిన నీడను 

నింపాదిగా విశేషించుకో 

నీది ఆత శ్రహత్యే! 

ఒకసారి కొందరి గురి తప్పినా 


_ అన్నిసార్టు అందరి గురి తప్పదు. 


56 


నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


రాజీనామా ప(త్రమే చావు ప్రకటన 
అక్షరాలా రాజీనామా సమర్పిస్తున్న దృశ్యంలో 
ఎన్ని కండ్లు మెరిసినయో 
న * 
ఆకలిని పరిహాస మాడినవు గదా 
కడుపుమంట ఊకుంటదా 
పోలీస్‌ కంట్రోల్‌రూంతో 
కాలాన్ని నడుపగలననుకున్నవ్‌ 
మీడియా మాయతో మేనేజ్‌ చెయ్యెచ్చనుకున్నవ్‌ 
కాదన్న కవికి సరిహద్దురేఖ గీసినవ్‌ 
ఏమయింది 
ఢిల్లీలో చక్రం తింపొచ్చు గాక 
లి i 
విరిగిన బండి చక్రం 
నీ బతుకు చక్రం దింపింది 


మనిషిని మించిన 
విష్ణవమేదీ లేదు 


రాగి తీగే కాదు 
మనిషి కూడా 

షాక్‌ కొడతడు 
ఒప్తుకుంటవా 


11 మే 2004 మధ్యాహ్హాం 


57 నదిపుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


గదవ పగలగొట్టి 
గాయాల్లి ఎజుండా మీదికి తెచ్చారు 
కిరీటాలు తీస్తారు పెడతారు 


(ప్రజలు (ప్రజలే 


56 


నదిపుట్టువడి రూ నందిని DOG 


PIERS దించారు 
వీళ్లను దించారు 
తప్పకుండా (ప్రజలే గెలిచారు 


_ఎవరెక్కారన్నది సత్యమే 


ఎవర్షయినా దించగలమని 
మరోసారి నిరూపించారు 
మన్నించాలి మిత్రమా 
(ప్రజలే గెలిచారు 


పనిని పనికిరాకుంట జేసిండు 
బతుకు నక్కదువ్వ జేసిండు 
హృదయాన్ని పోపుడబ్బా జేసిండు 
నరకాసురున్ని విన్నారు 

నిజాంను చూశారు 

ఇంత మాయగాన్ని 

ఇంతకు ముందెప్పుడూ చూడలే 
రైతులు 

కార్మికులు 

ఉద్యోగులు 


Af 


శ 


మహిళలు 
కులవృత్తులు ] 
. లోపల్లోపల బదులుకున్నారు 
లోకం బీరిపొయ్యే మీట ఒత్తారు 
చక్రం మీకే కాదు 
మాకూ తిప్పొస్తదని చూపారు 
తమాషా చూసినవాళ్ల 
తమాషా తీశారు 
TIN కాదన్నా 
ప్రజలే నిర్లేతలని ప్రకటించారు 
ఎవరెక్కారన్నదీ ముఖ్యమే 
ఎక్కించటానికి ఎవరున్నారన్నదీ చూడాలి 
తాలైనా అంగట్లో ఉన్నప్పుడు 
ఉన్నదే ఎంచుకోవాలి 
ఏ ఆపతైనా 
ఎదుటి వాళ్లతోనే దించుకోవాలి 
ఐచ్చికం అర్దసత్యం 
| అందుబాటే నిజం 
తిరస్కరించటానికే వీలు 
తిరస్కరించారు 
ఉసురు పోసుకున్నవాళల్లో 
ఉనుక కంటె అధ్యాన్నం చేశారు 
గదవ పగలగొట్టి 
గాయాల్ని ఎజండా మీదికి తెచ్చారు. 
కిరీటాలు తీస్తారు పెడతారు 
ఎప్పుడైనా 
(ప్రజలు చేయగలిగింది 
చేసి తీరుతారు 


5 9 నదిపుట్టువడి LD నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


15 మే 2004 రాత్రి 


60 నదిపుట్టువడి తో నందిని సిధారెడ్డి 


కాళ్లుసేతులు గుంజుతయని వంటే 
కడువు గుంజుతది గద 


దొర మూసుక పోతున్నప్పుడు 
చప్పుడు కాకపోవచ్చు 

కన్నీటి చుక్క రాలి 

మట్టల కలిసిపోతున్నప్పుడు 

చప్పుడు గాకపోవచ్చు 

చటుక్కున ఒక పోగు తెగిపోయినప్పుడు 
ఎంతమాత్రం చప్పుడు కాకపోవచ్చు 


విషాదం మోయలేము 
ఇతరులకు పంచలేము 
అలవాటయిన చప్పుడొక్కటే 
- ఇష్టమయినా కాకపోయినా చప్తుడొక్కటే 
చెవులేమైనా అదే చప్పుడు 
పేగుల చప్పుడు 
గుండె చప్పుడు కూడా ఇక వినిపించదు 
మరమగ్గాల కింద 
నుగ్గునుగ్గయిన 
గుంట మగ్గం ఈ రొడలో ఎవరికీ వినిపించదు 


61 


అచ్చులతికినట్టే 

ఆత శ్రలతుక్కోవాలె 

బతుకంటే ఏం లేదు 

తొక్కుతున్న రొండు కాళ్లు 
కదులుతున్న రొండు చేతులు 
చూపు తెగినా పోగు తెగొద్దు 
గుంటలో దిగినా 

ఎత్తు మీద కూచున్నా 

కూలుతున్న శిఖరాలు ఆగయి 
కాళ్లుసేతులు గుంజుతయని పంటే 
కడుపు గురజుతది గద 

బలమైన ల్యాక బద్దలు 

మనిషిని నిలబెట్టలేవు 

రుతువులు మారిపోవచ్చు 
ముడుతలు దేరిపోవచ్చు 

కనుగుడ్డ లోపల 

వొడి తిరుగుతున్న కొస ఆశలు వీక్షించవచ్చు 
ఊపిరితిత్తుల్లోంచి 

దగ్గుతూ తొంగిచూస్తున్న 

కాబుస్‌ కాటేసే క్షణాన్ని పసిగట్టలేం 


| మూరెడు బట్ట కింద 


మూడు (ప్రపంచాలు కాచుకున్నయి 
కాటిక్కాచుకొన్నవాళ్ణి కనికరించయి 
వర్తకానికి ప్రపంచమంతా ఒకటే 
బట్టాలేదు బాతా లేదు 

బతుకులవిసి బజాట్ల కలిసినా ఫరవాలేదు 
మనిషా యం(త్రమా కాదు : 
గొంతు తెగినప్పుడు పెద్ద చప్తుడు కాదు 


నదిపుట్టువడి ౬౯ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


i 1 


ఇప్తుడంతటా ఒక్కటే 


నోట్లు లెక్కిస్తున్న చప్పుడు | పిల్లలకు రాజు గురించి 
అయితే l | రైతులకు రాజ్యం గురించి 
చిన్నపాప చెప్పిండు 


రాట్నం తిప్పే చప్పుడు 
నాకు మరింత స్పష్టంగా ఏనిపస్తున్నది 


2 అక్టోబర్‌. 2004 తెల్లవారుజాము ఆర్తి 


NIJA? 

మనుషులు నడిచే తొవ్వల 

పూలు పరుద్దామనుకున్నడు 

ఒక్క ఎండపొడకే వడరిపోయే 

పూల ఆత్మలకు 

ఎండాకాలం గురించి చెపుదామనుకున్నడు 


| బెత్తాలేంది? l 
i పిల్లలు ఆడే తోటల 
పిల్లనగోవినవుదామనుకున్నడు 
నాలుక మీద 
నాలుగు కాలాలు పండే పద్యం నాటాలనుకున్నడు 


ఒక బాడిస 

రైతులకు నాగలిదుంపను 
పిల్లలకు మూడుగీరల బండిని 
కానుకగా ఇచ్చే సమయానికి 
ట్రాక్టర్‌ ప్రవేశిస్తుంది. 

పిల్లలకు రాజు గురించి 
రైతులకు రాజ్యం గురించి 
చెప్పిండు 


6 2 నదివుట్టువడి ౬6౫ నందిని సిధారెడ్డి 6 3 నదివుట్టువది LOY నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


Dom... త్డ్మ్డ. P 
mes D a an NT aa a AA AA 


64 


తల్లులు శోకించే తండలకు 
ధీమయిండు 

చెంచు పెంటల కొమ్ము మీద 
మంచుజెండను కలగన్నడు 


సంపాయించుడేంది? 
ఒక ఆర్తితో రొండు చేతులా 


: జీవితాన్ని కావిలించుకున్నడు 


భూమి పులకించింది 

కాలం ఓర్వలేదు 

పద్యాన్ని పాము పగబట్టింది 
నీతివాక్యాన్ని వేటకొడవలి వెంటాడింది 
భూమి గజగజ వణికింది 

పాఠశాలలో హోరెత్తాల్సిన పద్యం 
బజార్జో విలవిల్లాడింది 

ఆకాశం అంతా చూసింది పలకలేదు 
చెట్టు చెప్పలేదు 

చెప్పగలిగి మనుషులు మాట్లాడలేరు 
నిస్పిగ్లు రాజ్యం 

పద్యాన్ని ఓర్వలేదు 

నియంత నీతివాక్యాన్ని తట్టుకోలేడు 
పాదయాత్ర పదవికి కొత్తది కాకపోవచ్చు 
పదిలం పదిలం అని పదేపదే మిత్రులకు చెపుతనే ఉన్నం 
ప్రాణం బలిపెట్టి పద్యం చెప్పిందదే 
సిరా ఉన్నంతవరకు జీవి ఉన్నంతవరకు 
పద్యాలు పుడుతనే ఉంటయి 

విత్తు పగిలినపుడు పుట్టే పద్యంలో 
చారీ... నువ్వే... 


(కనకాచారికి విచారంతో.) 


28 ఫిబ్రవరి 2006 నాయం(త్రం 


నదివుట్టువడి O2 నందిని సిధారెడ్డి 


గుర్తు పెట్టుకోదగిందే జీవితం 


నది సంతకం 


65 


నులుపులు మస్తున్నా 

నది సంతకం 

(ప్రవాహమే 

పిట్టలు మిగిలిచ్చిపోయిన 
e 

కిలకిలా రావాలే 

చెట్టు సజీవ చరిత్ర 
రు 


మడిచిన కాయిదంలో 
ఏ సుప్త అనుభవాలు మథన పడ్తున్నయో 
గుప్పిటకు తెలియకపోవచ్చు 


గుర్తు పెట్టుకోదగిందే జీవితం 


కట్ట చుట్టు తిరుగాడుతూ 
కల్లోలమైన నీ ఒంటరి దుఃఖాన్ని 


'ఖైరవపురం చెరువు 


బహుశా ఎప్పుడూ మరువకపోవొచ్చు 
మంచులో తడిసి ముద్దయిన 
చెంచుగూడాలు 


నదివుట్టువడి తూ నందిని సిధారెడ్డి ' 


www.etelangana.org 


nnn mmm pp rss rss ss ssrB 


66 


ఒక కుంపటి ముందు మూగగా ముడుచుకుంటయి 
ఎముకలు దేలిన శరీరాలు 

కడుపు దేవిన క్షణాలు 

ఆత్మలను అల్లుకొని 

అట్లా వ్యాపించేదే జీవితం 

సైనికులు వేటాడుతున్నప్తుడు 
పశువులు కాపాడిన (ప్రస్థానాలు 

దొడ్డి గ దాటుతున్నప్తుడు 
జారిపడిన రాయి 

తుపాకీ మోస్తున్న నీ భుజాన్ని 
లాలనగా మందలిస్తది 

అడుగులో అడుగు వేస్తూ దౌల్తాబాద్‌ 
చీకటి నిశ్శబ్దాన్ని చిత్రిక SOSA: 
సందులోనా సంపెంగలోనా 
సార్జకమయిందే బీవితం 


రాయిని కూడా అరగదీసే 
అతని చిరునవ్వులో 

నీ స్పర్శ దొరికేది 

కాగితానికి హృదయాన్ని అతికే 
ఇతని కవితల కిందా 

నీ చూపు తాకేది 


యూనిఫారంలో l 


చీరలో 


చం(ద్రబింబం చం(ద్రబింబమే 
చీకటిలో వెన్నెలలో 
శత్రువు కంతు పట్టదు 


- నదివుట్టువడి తూ" నందిని సిధారెడ్డి 


మలుపులెన్ని తిరిగినా 

నది సంతకం. ప్రవాహమే 

అడవి నడి పాపిట చిక్కుతీయటమే సాహసం 

ఏ జామో i 

పక్షి తప్పుగా కూసింది 

రహస్యాక్షరాల మీద 

ప్రాణం పట్టుదప్పిన ధ్వని వినిపించింది 

కంట్లో దుమ్ము పడినట్టు కలత మొదలు 

నా రెండు చేతులు తెగి కన్నీళ్లు తుడుచుకోలేనిప్పుడు 
ఎదురుంగ కదిలే నదితో ఓలలాడలేనిప్తుడు 


l ఉన్నా లేకపోయినా 


మిగిలిపొయ్యేదే జీవితం 


(నుగుణారాధ సంన్మరణ) - 


10 అక్టోబర్‌ 2004 ఉదయం 


67 నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


కవిని అద్బుళ్ళం చేసే శ 
వ్‌ రాజ్యాంగానికీ లేదు 


కాంతిధార 


దుఃఖానికి ఇవతలప్పుడు 
ముసుగు తీసినా 

ముఖం కనిపించది 

లోపలెక్కడో సుడులు తిరుగుతున్న 
వాక్య శకలాన్ని 

లై డిటెక్టర్‌ కనిపెట్టలేదు. 

నా ముఖాన్ని 

నేను కడసారి చూసుకోనియ్యకుంట 
లోహనేత్రం కావలి కాస్తది. 


వాహనం దించి 

ఒక్కొక్కరిని పేరడిగి 

జేబులన్ని కాగితాలన్ని బొర్లించి 

ఏ అక్షరం రాసుకొంటవు, 

నా దగ్గరున్నయన్నీ అక్షరాలే! 
పుట్టకు పుట్టు పుట్టే ఉసిళ్తపుట్ట- కవి 
కవిని అదృశ్యం చేసే శక్తి 

9 రాజ్యాంగానికీ లేదు 


68 నదివుట్టువడి రూ నందిని సిధారెడ్డి 


(ప్రేమకు ఇవతలప్పుడు 

నా ప్రియమైన ముఖాన్ని 

కండ్డార చూడకుంట నువ్వాపలేవు 
మనసును గుల్‌దస్తా చేసి - 

ముఖం మీద పెట్టి వచ్చాను తెలుసా 
అక్షరం కోసమే ప్రాణం తీసినవు 
ఇపుడెంతమంది పసరుపాటలు రాసిండ్రో 


l నువ్వేసిన రోడ్డు మీద 


69 


నా యువ మిత్రుడు 

కుంకుమతో ఎంత పెద్దక్షరాలు రాసిండో 
అదుపు చెయ్యటానికి 

అక్షరం అసెంబ్లీ కాదు. 


పుదీనా చట్ని 

పువ్వసొంటి ముద్దు 

యుద్ధస్పర్శ 

శరీరంలో మొలకలెత్తి పులకిస్తయి 


చరిత్ర కివతలప్పుడు 
కవిత్వం రాసే ప్రతి సమయం 
నా ముఖం బతుకుతుంది 
చనుబాల ధారకు 


(కౌముదికి కన్ఫీళ్లతో...) 


24 జనవరి 2004 ఉదయం 


నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


కని అంటే కాలే కట్టె కాదు 
కట్టె కాలిన తర్యాత నుత 
WORI బతుకు వానన . 


బతుకు 


70 


Baso నిమ్మలించే లోపల 


కాలం కబళిస్తది 


సంకేతాలేవీ ఉండయి 

రెప్పపాటులో మృత్యువు ముద్దాడుతది 
“పైలం బిడ్డా" అని పల్లె దీవిస్తనే ఉంటది 
రోడ్డు రక్తం రుచి మరిగింది 
ఎంతయినా మానవరక్తం పీల్చే దేశాల 
మహాధనంతో నిర్మించిన రోడ్డు 


పదచి(త్రాలు అల్లుకుంటూ 

వాక్యం దూసుకెళ్తున్నప్పుడు 
ధూమభూతం భయపెడుతుంది 
ముఖం చిట్లిపోయినప్పుడు 

కాగితం కలవళపడింది 

అక్షరం కన్నీరొలికింది 

తప్పిపోయిన నా ఆతీ శ్రయ పద్యపేటిక 
ఇప్పటికైనా దొరికిందని ఉబలాటపడ్డా 
ఇంతల్నే భల్గుమనటం కుట్ర కాదా 


nomigi LO నందిని సిధారెడ్డి 


_ 


71 


ఏదీ కుదురుగా లేదిక్కడ 


“కలిసి పాడుదామనుకుంటిమా 


కట్టపొంటి కళకళలాడే పొలాల్ని కలగందామనుకున్నమా 
మన తల్లి మన మట్టితల్లి 

చెక్కిళ్ల మీద చారికలు తుడుద్దామనుకున్నమా 
ఇంతల్న ఇందర్ని విడిచి యాడికెళ్లినవ్‌ 
కాగితం మీద కలలు రాసిన కవీ 

రోడ్డు మీద ప్రాణగీతం రాసినవా 
రాయలసీమ నేల మీద 

తెలంగాణ రక్త చిత్రం గీసినవా 

కాలం కాదు 

బతుకే ఐసుముక్క 

సున్నితంగా సుతారంగా సుందరంగా 
కరిగిపోదామనుకున్నా 

కరగకముందే చేజారి ముక్కలాయెనా 

ఏ ముక్కలో నీ ముఖం వెదుకులాడాలె 


బట్ట చుట్టిన నీ భౌతిక కాయం ముందు 
మౌనంగా తలవంచి దుఃఖించటం మినహా 
అశక్తున్లి అశక్తుణ్ణి 

ఏడుపాయలు ఎక్కెక్కి ఏడుస్తుంది 

స శశానమని కూడా చూడకుండా 
అంతటా బతుకువాసన గుబాళిస్తంది 

కవి అంటే కాలే కట్టె కాదు 

కట్టె కాలిన తర్వాత సుత 

విస్తరిస్తున్న బతుకు వాసన. 


(బతుకు TÉS చంద్రశేఖల్‌ యాదికి...) 


నదివుట్టువడి తో నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


లలల!!! 


72 


పాతినవి మొక్కలు కాదు 


రాతికనీలు 


వనంతం అడుగిడినా అవి చిగురించవు 


కలత 


తప్పిన అడుగుల్లో 

తలలు నాటుతున్నాం 

కంటున్న కల పూర్తికాకుండానే 
దబుక్కున మెలకువొస్తుంది 

ఇక్కడేదో హార్మోనియం పెట్టె పగిలినట్టు 
శృత్రి విరిగిపోయింది 

జానపదగీతం వినెతందుకు 

జన్మభూమి మొరాయిస్తున్నది 
ఊగిసలాటలో ఉడుకుతున్న జీవితం 
చావువాసన సంతరించుకుంటున్నది 


వానజల్లులు జల్లులుగా కురిసినా 


"మునుపటి వలె నేల పులకించటం లేదు 


పాతినవి మొక్కలు కాదు 

TALI 

వసంతం అడుగిడినా అవి చిగురించవు 
తప్పిన దారుల్లో 

కలలు వెదజల్లుతున్నాం 


నదిపుట్టువడి ౬6 నందిని సిధారెడ్డి 


అష్టభుజి సందడిలో 

ఉన్నభుజాలు పోతాయి 
నిర్వాసితుల కన్నీళ్ళు 
కంప్యూటర్‌ను చెమరించలేవు 
నిండు సభలో 

మనిషి శిరచ్చేదాన్ని ఆపెతందుకు 
ఎవరూ ముందుకు రారు 

అందరిదీ ఒకే తల | 
నమ్రంగా నాలుక తిప్పటమే ఇ-కళ 
దూప తీరకముందే 

నది అదృశ్యం 

ఎక్కక ముందే కొండ అదృశ్యం 
విషాదాలు మోసెతందుకయినా 
తలలుండాలె 

వివేచన చేసెతందుకయినా 
తలలుండాల 

ఎవల భుజాల మీద 

వాళ్ళ తలలే ఉండాలె 


7 3 - నదిపుట్టువడి రూ నందిని సిధారెడ్డి 


l f 


24 వీప్రిల్‌ 2007 మధ్యావ్హాం 


“ www.etelangana.org 


అభివ్వద్రి అంటే Sa కదా 
అభివృద్ది అంటే శవాలే కదా 
దాదాల మధ్య రాబీ ehg 
దేవుళ్ల మధ్య రాజీ ఉంటది 


భూమికిద్దరూ బిడ్డలే 


వొం॥ 

మునివేళ్లతో మట్టిని తాకి 

కండ్లకు అద్దుకున్నప్పుడు 

భూమి పులకరించింది 

మోకాళ్ల మీద కూచోని 

నుదురు ఆనించి ల 
భూమి పరవశించింది = 


నువ్వూ అతనూ 

భూమికిద్దరూ బిడ్డలే 

పసిబిడ్డకు తినిపించటానికి 
చెయి చాపి మీ అమ్మ రమ్మంటే 
చందమామ దిగి వచ్చిండు 
అతని కోసం వాళ్ల “మా పిలిస్తే 
'దాంద్‌మా' ఆకాశం దిగొచ్చిండు 
చందమామ కిద్దరూ వారసులే- 


చెట్ల మీంచి వీస్తున్న గాలి తేడా చూడదు 
రాళ్ల మధ్య (ప్రవహిస్తున్న నీరు కినుక వహించదు 


74 నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


ఇయ్యాల్ల విస్తరిస్తున్న గాయానికి ' 
భూమీ చందమామా కలిసి విలపిస్తున్నారు . 
మీరిద్దరూ మనుషులే అయినప్పుడు 
మనుషులే రుతుచక్రం తిప్పాలిగానీ 
త్రిశూలమెట్లా తిప్పుతుంది 
తల్యారెట్టా తలరాత రాస్తుంది 

pa paee] 
పచ్చటి పట్టుబట్టలా పరుచుకున్న భూమ్మీద 
నెత్తురు చల్లిన సన్యాసులు 
మనుషుల మధ్య మసులుతుంటే 
ఏ తలయినా తలడిలదా?. 

(ap) m o 


_పొలమొదిలి ఇల్లొదిలి 


దుకున మొదలి కన్న ఊరొదిలి పారిపోతంటే 
భయపెడుతూ వెంటాడుతుంది భక్త ధర్మం 
గాయం చేసిన రాయికి 

నమస్కరించే సంస్కారం కదా 

గర్భవతి పొట్ట చీల్చి 

నెత్తుటి గుడ్డు కత్తిమొన మీద ఎగిరేసి 

మజా చేస్తుంది 

ఇంట్లో దాక్కున్న భయాంతరంగాన్ని 

గ్యాస్‌ సిలిండర్‌తో పేల్చి 

గర్వంగా జయధ్యానం చేయగలదు 


డబ్బు ఎక్కడ గాయం చెయ్యాలో 

డైరెక్ట్‌ చేస్తది 

మార్కెట్‌ గాయం విధివిధానాలు నిర్లయిస్తది 
డబ్బా నిండితే చాలు j 
ఓట్ల డబ్బా పండితే చాలు 


రాజ్యం గాయం వెంట నడుస్తుంది 
నదివుట్టునడి (తూ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


76 నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


L రాజ్యం చూసినవా, 


(త్రిశూలం పట్టుకోని 

సిలిండర్‌ పట్టుకోని ' 

ఎలక్ట్రిక్‌ వైర్లు పట్టుకోని 

బీభత్సంగా సంచరిస్తుంది 
గాయపడిన శిబిరం చూసినవా, 
బట్టలు చించి బలాత్కారం చేసి 
భయపెడుతున్న మత పవిత్రతను 
ఆమె ఆర్తనాదంలో ఆలకించవచ్చు 

' ఆసిడ్‌తో మాడిపోయి 

కాలి ఒంటికంటిన దుస్తుల్ని లాగినట్టే 
చర్మం ఊడి వస్తుంటే 

నగ్నంగా పరిగెత్తిన నజ్మా కంటిపాపల వణుకులో 
తరుముతున్న దైవభక్తిని వడకట్టుకోవచ్చు 
బావిలోకి విసిరేయబడి 
కన్నబిడ్డల్ని కోల్పోయి 

తోటిస్తీలను కోల్పోయి 

మక్సుదా నిర్వికారపు మూల్లుల్లో 
కరసేవకారుల PRA) కనుక్కోవచ్చు 
గోద్రాలో శవాలే 

కుద్రాలో శవాలే 

రైలుడబ్బా తగలబడ్డది 

ఊరూర్లు తగలబడ్డయి 

ఓట్ల డబ్బా గట్టివడ్డది 

అందర్‌కీ బాత్‌ హై 

పోలీస్‌ హమారా సాథ్‌ హై 

శవం కింద శవాలు పాతిపెట్టు 


మజార్‌లో దర్గాలో మాయం చేసి 
రోడ్డు వేయొచ్చు 


అందరికీ బాత్‌ హై 
రాజ్‌ హమారా సాథ్‌ హై 


అభివృద్ది అంటే Sg కదా 
అభివృద్ధి అంటే శవాలే కదా 


దాదాల మధ్య రాజీ ఉన్నట్టే 
దేవుళ్ల మధ్య రాజీ ఉంటది 
రాముడు దాడి చేసేటప్పుడు 
అల్లా ఆదుకోడు 

అల్లా దాడి చేసేటప్పుడు 
రాముడు ఆదుకోడు 
తీరకపోతేనే దాహం 

గాయం మీద గాయం 
శవాల లెక్కలేదు 

గాయాల లెక్కనే 

మనిషి మరణించిన తర్వాత 
అంతా గాయాల లెక్కే 
గాయానికి కట్టుగట్టటానికి 
మనిషిని కైగట్టటానికి 
మనకున్నది మాటే 
త్రిశూలాన్నీ తల్యార్‌నూ ఓడించేది 
ఒక్క మాటే 

ఒకే ఒక్క మాట 


7 జూన్‌ 2002 A 


నదిపుట్టువడి రూ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


/రీ 


ముఖం చెల్లనివారే మునుగు ధరిస్తారు 


"ముఖం చెల్లనివాడు ముసుగేసుకోవాలే 


నీకేం? 

నీది వీరుడి ముఖం | 
బాంబులతో బెదిరిస్తున్న బద్మాష్‌ చెంపల మీద 
కత్తి గీత పెట్టిన సాహసి ముఖం 

ఉరితాడు మెడ చుట్టూ బిగించిన తర్యాత కూడా 
భయపెట్టగల తేజోమయ ముఖం 

నీకేం? 

మోసం చేసినవారే ముసుగు ధరిస్తారు 
ముఖాలకు ముసుగులు ధరించిన తలారులెవరో 
(ప్రపంచ (ప్రజలు పోల్చుకున్నారు 

ముఖం చెల్లని బుష్‌ 

ముఖమే లేని బెయిర్‌ < 
ఆయిల్‌ దోపిడీలో ఆరితేరిన ప్రభువులూ 
ముఖం చెల్లనివారే ముసుగు ధరిస్తారు 

మనిషినీ భూమినీ చెరబట్టిన నియంత నీలినేత్రం 
Se చెయగలదు 

నువ్వెప్పుడో హృదయసీమల్లో వెలుగుతున్నావు 


నదివుట్టువడి ఈ నందిని సిధారెడ్డి 


79 


మరణాన్ని కూడా చరిత్ర చెయ్యగలిగినవు 
'ఉరితాడును కూడా పూలమాలగా ధరించగలిగినవు 
నీకేం? 

ముఖం లేనివానితో 

ఇంగితం లేని జై కొట్టించుకున్నందుకు 

మెక్తబా సిగ్గుపడాలె 

సముద్రం మీది అలల్ని చూసి పారొచ్చి దాక్కున్న 
పిరికివాడిని మోస్తున్నందుకు 

వైట్‌హౌస్‌ సిగ్గుపడాలె 

నీకేం? 

నీది ధీరముఖం 

నియంత నెదిరించి నిలిచిన నిర్భీతి ముఖం 


సమయం రానీ అంటున్న BAS నదికి 
కొత్త కాంతులద్దింది నువ్వు 
DES పట్టణం పఠించే ఖురాన్‌ పేజీల నిండా నువ్వే 


సంకీర సేనలకు చిక్కకుండా 
K Ea 


బాగ్దాద్‌ బాలలు తయారుచేసే 
రసాయనిక ఆయుధం నువ్వే 
సామ్రాజ్యవాదాన్ని టార్గెట్‌ చేసి 
సంధించిన మిసైల్‌ నీ ముఖం 
నీకేం? 

సద్దాం 

అంతటా నీ ముఖమే 
అంతెందుకు? 

అదురుతున్న బుష్‌ ఎడమకంటిలో 
పదే పదే 

నీ ముఖమే 


9 జనవరి 2007 సాయం(త్రం 


నదివుట్టువడి “రూ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


ననన 


తుపాకులు పట్టుకొని నాట్యం చేసేవాళ్లు 
| శత్రువును పోల్చుకోలేరు 
తుపాకులు పట్టుకొని నాట్యం చేసేవాళ్లు BES మౌనంగా తలదించుకుంటుంది 
శత్రువును పోల్యుకోలేరు వైట్‌హౌజ్‌ పల్లకి 

ఒహోం హోం అంటూ మోయటానికి 
, ప్రపంచదేశాలు సిగ్గుపడాలి. 
ఉచితార్తంగా ఉరితీసినప్పుడు కూడా 
మాట్లాడని మల్లెమొగ్గ ప్రభువులు 


Ios ఏరుల వరుస ; ఇంకెప్పుడు మాట్లాడరు 


గుమ్ముటాల మీద వాలిన పక్షులు 


h గుసగుసలాడుతున్నాయి 

స a A ఆధిపత్యాన్ని ఎదిరించిన వీరుడికి 

-o o మాలలు కడుతున్నాయి 
కలాల నియంతను నిలదీసిన నేత కోసం 

నావికుడికి నీతిలేదు 

5 ఖర్తూరాలు జానపదాలు అల్బుతున్నాయి 

చమురు నిల్వల మీద. స్వైరవిహారం చేసే . జ Gp 

లాభపిపాసికి లోకభీతి లేదు < o ఉరితీసి వాడు 

నీటికోసం మన సమరం l నియంతల జాబితాలో చేరాడు 

చమురుకోసం వాని సమరం ప్రాణాన్ని సుమ(ప్రాయంగా విసిరి సద్దాం 

డాలర్‌కూ యూరోకు అసలు ఘర్షణ TG | "వీరుల వరుసలో ఉదయించాడు 


రసాయనిక ఆయుధం ముసుగు మాత్రమే 
బాగ్గాద్‌ను బంధించి 

ప్రజాబోనులో దోషిగా నిలబడ్డాడు వాడు 
కోర్టులు È బొమ్మలు 
తలారులు కీలుబొ మ్మలు 

ఉరిఘట్టంలో ఎక్కడా ఉదాత్తత లేదు 
 వైట్‌హౌబ్‌కూ గీన్‌హౌబ్‌కూ మధ్యన 

డిజిటల్‌ వంతెన కనబడకపోవచ్చు 
ఇప్పటికిప్పుడు (గ్రీన్‌హౌజ్‌ నిజం చెప్పకపోవచ్చు 


27 జనవరి 2007 ఉదయం 


8 0 నదిపుట్టువడి LOY నందిని సిధారెడ్డి 7 8 1 నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 
www.etelangana.org 
నంగ. 


జవాబులు ఉండవు 


82 


అతుక్కుంటయ్‌ గని 
మొఖంలోని దుఃఖం 
బొట్టుబిళ్లల కే మెరుక 
తొవ్విపోస్తయ్‌ గని 
మట్టిగుండెల మూలుగులు 
జేపీబీల కే మెరుక 


ఎరుక తప్పింది 
సరుకుల మధ్య ఉరుకుల మధ్య 
ఒకరికొకరు ఎరుకలేదు 


ఎవరికీ ఏదీ ఎరుకలేదు 


జవాబులు ఉండవు 
(ప్రశ్నలు కూడా ఉండవు 
సర్హుబాట్లే సవాలక్ష సర్దుబాట్లు 
లా oa Q hE 
కొంచెం కొంచెం సగం సగం సాంతం ఆసాంతం 
మునుగు నిండా మునుగు 
తెగి చెదరిపడిన నల్లపూసల మధ్య 
ఎక్కడని దేవులాడుతవ్‌ 


నదివుట్టువడి .కూ” నందిని సిధారెడ్డి 


83 


-ఈ చెమ్కీల మధ్య 

మనసే నల్లపూస 

వెన్నుపూస లేదు 

వెన్నపూస లేదు 

పారిపో పాడైపోయెను ఊరు 
జ్ఞాపకాలకు తడుకపెట్టు 
ఇంకా ఆత్మలేమిటి? 
అసాంటిదేది మిగిలి ఉన్నా 
ఇప్పుడే పొక్క తవ్వి పాతిపెట్టి 
ఇంత మట్టి చల్లు 

తడిలేదు తడిలేదు 

విడిపో 

సేగుముడి తెంపుకో 
తాడనకు తలుగనకు 
మడికట్టనకు 

తెలిసిన నేల మీద 

తెలియని లిపిలో బాధపడకు 


ఊరును సాదిన చెరువులో 
ముడ్డి కడగటానికి నిళ్ళు లెవ్వు 


ఏం బతుకు 

పారిపో 

ఉన్న ఊర్జో ఉండి ఎవడు బాగుపడ్డడు , 
ఉన్న దేశంలో మాత్రం ఎవడు బాగుపడ్డడు 
పారిపో పట్నానికో పరదేశానికో 

ఈడ తప్ప యాడికన్నా పో 

ఇట్ల తప్త DLT) బతుకు 

(బోకర్‌ దందా 


నదిపుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


84 


NG దిద్దుకొని బతుకొచ్చు _. 

కిరాయి హంతకుని కిరీటం పెట్టుకోనైనా బతుకొచ్చు 

స్టెఓవర్ల కింద పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకోని బతుకొచ్చు 

హైవే బ్రిడ్జిల దగ్గర ఏండ్ల తరబడి టోల్‌టాక్స్‌ 
వసూల్పేస్కోని బతుకొచ్చు 

కానీ కానీ 

ఎందుకాలస్యం 

"అమెరికాలో బతుకుతున్నామన్నదే ఇంపార్టెంట్‌ ' 

ఇంటర్నెట్‌ తట్టు ఇండస్ట్రీ పెట్టు 

బ్యాంకు పెట్టు ఐపీ పట్లు 

బట్‌- సెకండ్‌ సెటప్‌ ఉందా లేదా అన్నదే ఇంపార్టెంట్‌ 

దేనికీ సిగ్గుపడకు 

మహా మహా మంత్రులే సిగ్గుపడటం లేదు 

దేశాధినేతలే. భిక్షాటనకు బయల్లేరారు 

బయల్దేరు అర్జెంట్‌ 

ప్రపంచబ్యాంకు మూస్తారో ఏమో 

వరల్డ్‌ (ట్రేడ్‌ సెంటర్‌ కూలిపోతుందేమో 

ఏమో- ఏమైనా జరగొచ్చు 

చెప్పలేం, వైట్‌హౌస్‌కేమయినా జరగొచ్చు 

వైట్‌ కాలర్లయినా వైట్‌ ఎలిఫెంట్టయినా 

ఏదయినా జరగొచ్చు. 


పారిపో 
హెలికాష్టర్‌ సిద్దంగా ఉంచుకో 
అన్నీ మదివివో 
ఏదీ జాపకం పెట్టుకోకు 
ఖా e9 
ముఖ్యం 
నువ్వు మనిషివని ఎట్టి పరిసితిలోనూ జాపకం పెట్టుకోకు 
ఠం en) xX [M] 


23 ఫిబ్రవరి 2002 రాత్రి. 


నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


జా 


(ప్రపంచబ్యాంకు చంకలోంచి 
జాతీయ శంఖారావం ISSA? 
జెండా ఏమెగరేస్తవ్‌? 

డాలర్‌ కలతో కాలరెగరేయ్‌ 


బంగారు కల 


85 


ఆకాశం నుండి 
దిగుతున్న 
అందమైన కల 


- తలాతోకా లేకపోయినా 


తళతళలాడుతుంది కల 

ఇంకెప్పుడు నిట్టూర్పులు 

నీ మెడకు చుట్టుకోకు ' 

చీరలూ, చున్నీలు మర్చిపో 

సన్ననైంది నాజూకైందీ మెడ 

మెడ పొడుగ్గా చాచి కలనందుకోవటం నేర్చుకో 
కలకెటూ తలలేదు గనక 

నీ తలకు రిబ్బన్‌లా చుట్టుకోవచ్చు 

ఆగిన ఏ కారు అద్దంలోనో చూసుకోవచ్చు 
దువ్వినప్పుడల్ల 


. వెంట్రుకలు ఊడి వస్తున్నయని బాధపడనక్కర్లేదు 


కలనడుగు 
మహత్తరమైన మం(త్రరసం ఇస్తుంది. 


నదివుట్టువడి LOY నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


rrr 


86 


ఇగ నల్లగ దట్టంగా వెంట్రుకలే అన్ని! 

రూపచ్చాయ గురించి 

బీపీ పెంచుకోనక్కర్తేదు 

అట్ల ఓరచూపు చూస్తే 

అన్ని ఛాయలు నీ ముందు లైను కడతయి 

ఫెయిర్‌ (క్రీము వాడమ్మా ' 

పెళ్ళి అదే అయిపోతది 

మనమెందుకిక బాధపడటం? 

మనకోసం కల అవతరించింది 

ఉనికి కోసం ఉద్యమమక్కగర్రేదు 

పుస్తకాలు యూనివర్సిటీలు పట్టుకొని 

గడ్డాలూ మీసాల నడుమ ఎంతకాలం గడ్డకట్టుకపోతవ్‌ 
ఒక్కసారి కలను అర్థించు | 
సరికొత్త వస్త్రధారణతో 

సంపూర్ణ మానవునివైపోతవ్‌ 

అరవటం పోరాడటం ఎందుకు? దండగ 
అద్భుతమైన కల అండనుండగ 

జెండాల్‌ పడుతాన్‌ 

ధర్నాలు చేస్తన్‌ 

(ప్రాణాల్‌ ధారపోస్తవ్‌ 

దొరికిందా స్వేచ్చ 

కలను స్మరించుకో 

వాహనం స్వేచ్చ (ప్రసాదిస్తది 

అవమాన భారానికి ఆత్మహత్యలేల సామి 
సామేషమేసుకో 

సగం కల నీకు సలామ్‌ చేస్తది 
(ప్రపంచబ్యాంకు చంకలోంచి 


87 


నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి. 


జాతీయ శంఖారావం వినపళ్ళేదా? 
జెండా ఏమెగరేస్తవ్‌? 
డాలర్‌ కలతో కాలరెగరేయ్‌ 


కలంటే కల 

బుద్దిజీవులు శుద్ది చేసిన కల 
బడుగుజీవుల సుకృతం కల 
బూడిద చేయగలదు 
బంగారం చేయగలదు 
టైగర్‌ చేయగలదు 

క్యాట్‌ చేయగలదు 

కలంటే కల 

వింతయిన కల 
విశ్వసుందరి బుగ్గమీది సొట్టలాంటి 
మనోహరమైన కల 

అటు 

ఆకాశం నుంచి 

అందంగా దిగుతున్నది 
కాచుకో 


6 జూన్‌ 2003 సాయం(త్రం 


నదిపుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 
ల గ్ల 


కర్మభూమిలో వుట్టినందుకు 
అమెరికా అధ్యక్షుని పటం పెట్టుకొని 
అందరం భావాలిత ధ్యానమే చేద్దాం 


కొన్ని పాఠాలు 


88 


అవున్నిజం 
పతంగులే ఎగరేద్దాం 
పంతుళ్లు పాఠాలు చెబితే 


_ పరిసితులు అరం కావచ్చు 
(a) Q 


విద్యార్థులు (ప్రమాదం పసిగట్టాచ్చు 
పాలకులకు చెమటలు పట్టించొచ్చు 
ఎందుకైనా మంచిది 

అందరం పతంగులే ఎగరేద్దాం 
స్వర్ణాంధ్రబొమ శ్ర గీసిన 

రంగుల పతంగులే ఎగరేద్దాం 
అవున్నిజం 

ధ్యానమే చేద్దాం 

ముసుగో లొసుగో బయటపడొచ్చు 
ప్రశాంతత చెడవచ్చు 

ఆరోగ్యం పాడవొచ్చు | 
ఎందుకైనా మంచిది 

మనం ధ్యానమే చేద్దాం 


నదిపుట్టువడి L నందిని సిధారెడ్డి 


ననన ee 


89 


కర్మభూమిలో పుట్టినందుకు 
అమెరికా అధ్యక్షుని పటం పెట్టుకొని 


"అందరం భావాతీత ధ్యానమే చేద్దాం 


చిత్తం చిత్తం 

కంప్యూటరే వాడదాం 

జీవరాశులైతే గడ్డిమేయవచ్చు 

జాతకాలు తలకిందులు చేయవచ్చు 

వైరస్‌ వస్తది గాని 

వైరం పెట్టుకోదు గదా 

ముఖ్యంగా డిఏ పెంచుమని అడుగదు గదా 
ఎందుకైనా మంచిది 

మనం కంప్యూటరే వాడదాం 


అవున్నిజం 

కండోమ్‌లే ధరిద్దాం 

చేసేది పక్కా బిజినెస్సాయె 

పక్క ఉండాలే గదా 

ఏ పులిరాజులకో ఏ పులిరాణులతో 
ఏదో సంబంధమేర్పడవచ్చు 

ఏమో JE) వెంటబడొచ్చు 
ఎందుకయినా మంచిది 

అందరం కండోమ్‌లే ధరిద్దాం 
మాటలంటూ నేర్చినందుకు 
సిగ్గువిడిచి చట్టసభలో 

కండోమ్‌ల గురించే మాట్లాడుదాం 


అవున్నిజం 
చరిత్ర తీసేద్దాం 
Q 


నదిపుట్టువడి “రూ నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


మనిషన్న తర్వాత 

మంచీచెడూ ఉండొచ్చు 

చదివితే రెండూ తెలవొచ్చు l | 
పట్టంపులెందుకు | ' | 
పైకి రావటమే సత్యం | 
కుట్రలు తెలవొచ్చు | 
రాజ్యాలు కూల్చడమూ తెలవొచ్చు j 
ఎందుకయినా మంచిది చరిత్రను తీసేద్దాం | 
పఠనీయమే కాని చరిత్రను తీసి పారేద్దాం | 


నిజం నిజమే 

మైండ్‌సెట్‌ మారాలి 

మార్కెట్‌ ఇంత అభివృద్ది అయినా 

మనం ఇంత ముందుకు పోయినా 
మనుషుల ఆలోచనా సరళి మారటం లేదు 
ఎగనామం పెట్టినా ఫర్యాలేదుగాని 
పుట్టినందుకు ఎంతైనా అప్పు చేయాలి 
ఇంటర్‌నెట్‌ చూసైనా మన మైండ్‌సెట్‌ మారాలి 
మాసిన బట్టలు మార్భమా? 

కాలం చెల్లిన ఇజాలు విడిచి 

మన మైండ్‌సెట్‌ మారాలి. 


26 జనవరి 2004 సాయంత్రం 


90 నదివుట్టువడి LO నందిని సిధారెడ్డి 


www.etelangana.org 


